న్వర్గక్‌మలాలు 


అంచనాటిక్‌ల నింపుటి 


యువకెరటం 
విద్యాధర్‌ మునివఐల్లె 8.4. 


ప్రచురిణ : భజరంగీ ఏబ్లికేషన్స్‌ 
వట్టాభిపురం, గుంటూరు- 522006 


"క్ష 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


స్వర్ణకమలాలు 
రచన : విద్యాధర్‌ మునివిల్లె బి.వీ., 
సెల్‌! 6522990868686, 79869486386380 


ముద్రణ : 10 సెప్టెంబరు 2023 


చురణ : భజరంగీ పబ్లికేషన్స్‌, 


శా 
వో 
వట్టాభిపురం, గుంటూరు- 522006 


ముద్రణ : లేం.లన్‌.ఫ్రెస్‌. 
బెంగుళూర్‌ 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


ప్రకాశకుల మనీవి 


షష్ట ఏ నాటికనైనా ఎవ్వరైనా 
ప్రదర్శించ దలచిన వారు రచయిత 
విద్యాధర్‌ మునిపల్లె గారి అనుమతిని తప్పనిసరిగా 
పాందవలసినదిగా కోరుతున్నాం. రచయిత అనుమతి 
లేకుండా ఎవరైనా ఈ సంకలనంలోని నాటికలను 
ప్రదర్శించదలచిన, అట్లు ప్రదర్శించినట్లు మా దృష్టికి 
వచ్చినా ప్రకాశకులుగా మేము, రచయిత గారు తీసుకొని 
సివిల్‌ మరియు క్రిమినల్‌ చర్యలకు తామే బాధ్యత 
వహించగలరు. 

కోరు లావాదేవీలేమైననూ మా ఊరిలోని కోర్టులోనే 
తేల్చుకో గలరు. 


గుంటూరు - 522006 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


యువకెరటం 


“తెలుగు నాటక యువకెరటం” విద్యాధర్‌ మునిపల్లె రచించిన 
ఎన్నో నాటికలలో ఆణిముత్యాలను పదింటిని తీసుకొని వాటిని భావి 
తర రచయితలకు అందించాలన్న సత్సంకల్పంతో ఈ సంకలనాన్ని 
ప్రచురించటం జరిగింది. 

ఆధునిక భావాలతో.. అత్యాధునికమైన రచనాశైలితో వీరు రచించిన 
నాటికలు ప్రజాదరణ పొందటం జరిగింది. వీరి రచనల్లో ముఖ్యంగా 
కధాబలంతోపాటు కధనం ప్రేక్షకులను మంత్రముగ్గుల్ని చేస్తుంది. అవసర 
మైన సంభాషణలే తప్ప అనవసరమైన సంభాషణలు వీరి నాటికల్లో ఎక్కడా 
కనిపించవు అంటే అతిశయోక్తి కాదు. 

చిన్న వయసులోనే తెలుగు నాటక రచయితగా తనకంటూ గుర్తింపు 
తెచ్చుకున్న విద్యాధర్‌ మునిపల్లె గారు తాను చెప్పదలచుకున్న కథని 
ప్రేక్షకులకు చేర వేయటానికి ఎన్నో రకాలుగా పోరాటాలు చేశారు. ప్రతిభ 
వుండగానే చాలదు.. దానిని నిరూపించుకునే వేదిక కావాలి. ఆ వేదికని 
తనకిచ్చే వారూ కావాలని భావించి కొంతమంది మిత్రుల సలహాతో గంగోత్రి 
అనే నాటక సమాజ నిర్వాహకులు, దర్శకుడు అయిన “ శ్రీ నాయుడు 
గోపి” గారిని ఆశ్రయించారు. అప్పటికే నాయుడు గోపిగారు తెలుగు 
నాటకరంగంలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించు కున్నారు. 
నాటకంపై ఆయనకున్న అపారఅనుభవం.. రంగస్థలంపై ఆయన చూపించే 
దర్శకత్వవిన్యాసం, నటఛాతుర్యం అంతా ఇంతాకాదు. 

ఆంధ్రనాటకరంగంలో ఆయన ఇప్పటివరకూ అందుకోని పురస్కారం 
లేదంటే అది అతిశయోక్తి కాదు. అటు వంటి వ్యక్తి పరిచయంతో విద్యాధర్‌ 
మునిపల్లె అనే రచయిత తెలుగు నాటకరంగానికి పరిచయం అవ్వటం, ఆ 
తర్వాత తనను తాను ఎప్పటికప్పుడు సమాజానికి తగిన విధంగా.. ప్రేక్షకుని 
ఆలోచనలకు దగ్గరగా పునఃసృష్టించుకోవటం వంటివి చేశారు. 

అలా తెలుగు నాటకరంగంలోకి ప్రవేశించిన వీరు.. ఆ దర్శకుడినే 
గురువుగా భావించి ఆయన నుంచి ఎన్నోవిషయాలను నేర్గుకున్నారు. 

5 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 

"లోకోఃభిన్నరుచిః” అన్న వాక్యాన్ని అనుసరించి రకరకాల దర్శకులతో 
కలిసి పనిచేస్తూ వారి ఆలోచనలు చదవటం మొదలు పెట్టారు. అలా వీరు 
నాయుడుగోపి, పులగం నాగిరెడ్డి, ఎం.మధు, వేముల మోహనరావు, ఎల్‌. 
రామలింగస్వామి, జలదంకి రవీంద్ర, బసవరాజు జయశంకర్‌ ఇలా పలువురు 
వేర్వేరు వ్యక్తిత్వాలు, ఆలోచనలు కలిగిన దర్శకులతో కలిసి పనిచేశారు. 
అలా పనిచేస్తూ వారి నుండి తెలుసుకున్న అనుభవాలు, వారితో నిండిన 
అనుభూతులు వీరి రచనా గమనాన్ని మార్చేశాయి. 

వీరు నాటిక రచన చేయటంతోనే ఆగిపోరు.. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని 
తన నాటికను, వేర్వేరు నాటికలను పరిశీలించుకుంటారు. తన నాటికల్లో 
ప్రేక్షకులు ఎక్కడ ఎలా స్పందిస్తారో అర్ధం చేసుకుంటారు. తాను అనుకున్న 
రీతిలో ప్రేక్షక స్పందన లేకపోతే దానికోసం ఏం చెయ్యాలా అని ఆలోచించి 
తర్వాతి ప్రదర్శనకి మార్పులు చేర్పులు చేస్తారు. అందుకే వీరి రచనలకి 
తెలుగు నాటకరంగంలో ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. 

వివాదాస్పద రచయితగా కూడా ఈయనకి ఒక పేరుంది. కాలం అన్నాక 
పగలు రాత్రి ఎలా వుంటాయో మనిషి అన్నాక మంచీ చెడు వుంటాయి. 
అయితే వీరు చేసిన కొన్ని రచనలవల్ల కొన్ని వివాదాలు అంటించుకున్న 
మాట వాస్తవమే.. ఆ వివాదాలు కూడా నాటకం కోసమే చేయటం 
జరిగింది. ఎంతో భవిష్యత్తువుండి.. జనాదరణ పొందవలసిన రచనలను 
కొంతమంది “కుహనా” వ్యక్తులు కావాలని పురిటిలోనే చంపేసేందుకు 
చేసిన ప్రయత్నాలపై రచయిత కన్నెర్రచేశారు. వారిపై తిరుగుబాటు చేశారు. 
కుహనా రాజకీయాలతో నాటకరంగంలో అన్యాయమై పోతున్నాం అనే వారి 
గళాన్ని తన రచనల్లో ప్రతిధ్వనింపచేశారు.. అలా ఆయన చేసిన “రంగస్థల 
నగ్నచిత్రం” అనే వెబ్‌ సీరియల్‌ తెలుగు నాటకరంగంలో చర్చ నీయాంశం 
అయింది. అటుపై విద్యాధర్‌ రచనలకు పెద్ద ఎత్తున ప్రదర్శనావకాశాలు 
వచ్చాయి. ప్రదర్శనావకాశాలు కోసం పోరాడితే సరిపోదు. వచ్చిన అవకాశాన్ని 
కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకొని 
నాటకరంగంలో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్న “యువకెరటం” 
విద్యాధర్‌ మునిపల్లె. 


6 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 

ఆయన కలం నుండి జాలువారిన రచనల్లో మాకు నచ్చిన పది నాటికలను 

“స్వర్ణకమలాలు” పంచనాటికా సంకలనం పేరుతో మీకు అందించటం 
జరిగింది. 


భజరంగీ పబ్లికేషన్స్‌ 
గుంటూరు 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) తొలిపలుకులు 
సజీవ పాత్రలతో సహజీవనం 


ఈ పెట్ట చిన్నది. కూత గొప్పది” అన్న నామెత “విద్యాధర్‌ 
మునిపల్లో'కే వర్తిస్తుందేమో!! 

ఎందుకంటే పీరు రాసిన నాటికలు అంత గొప్పగా ప్రేక్షక 
లోకానికి దగ్గరవుతున్నాయి. ఎన్నో బహుమతులను కైవసం 
చేసుకుంటున్నా యి. పీరు ఎంచుకున్న కథా వస్తువు ప్ర 
వాతావరణంకి దగ్గరలో ఉంటున్నా యి. ఎక్కువగా టీరి రచనలు య 
సమస్యలపై రాస్తూ దానికి పరిష్కారం కూడా చూపిస్తున్నారు. ఇది ఒక 
బాధ్యతగల రచయితకు ఉండవలసిన లక్షణం. ఇది వీరిలో కనిపిస్తుంది. 
వీరు రాసిన “కర్మ” నాటికను మా లలితశ్రీ కళాసమితి శ్రీకాకుళం వారిచే 
నా దర్శకత్త తంలో ఢిల్లీ, విశాఖపట్నం, బిలాయిలో అలాగే మా శ్రీకాకుళం 
పట్టణంలోనే కాక పలు పట్టణాల్లో గ్రామాల్లో ప్రదర్శన ఇచ్చి ఎన్నో ప్రశంసలు 
అరిదుకున్నా నుమాఈ*“* “కర్మ గ? "నాటిక చూసిన ప్రేక్షకులు నాటికలో “సజీవ 
పాత్రలు” కనిపిస్తున్నా యని రచయితను కీర్తించారు. 

"అలాగే నా దర్శ ్కకత్వంలో మరో మంచి సాటకం “ మా వూరి మంత్రిగారి 
శతకం”. ఈ నాటకాన్ని కూడా ప్రజలకు అందించి, ఒక నటుడిగా, దర్శ కుడిగా, 
రచయితగా, డు కళాకారులు, దర్శకుల అభిమానం పాందాలని 
ఆ నటరాజస్వామి ఆశీర్వచనాలు కలగాలని, అలాగే ప్రత్యక్షదైవం, 
ఆరోగ్య ప్రదాత మా శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి 
కరుణాకటాక్షములు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ... 


లోకనాధం రామలింగస్వామి 
నటులు, దర్శకులు, గుణనిల్ల త, 
శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య, 
(గౌరహీధ్యక్షులు) 
(నెలవారి సాంస్కృతిక విభాగం, శ్రీకాకుళం) 


తొలిపలుకులు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


"సర్వ కళల సమాహారం నాటకం అన్నారు. నాటకంలో 
ెహిత్యం, సంగీతం, నాట్యం, అభినయం, పాత్ర చిత్రణ, 
రంగాలంకరణ, సందర్శోచిత సన్నివేశాలు తదితర 

అంశాలు మిళితమై జీవన చలన దృశ్యాన్ని సజీవంగా 
ఆవిష్కరిస్తాయి. మానవ జీవన ఉత్తాన పతనాలు, సుఖదుఃఖాలు 
అనుపానాలు, లోతుపాతులు మొదలైన అన్ని ప్రాకంపనలు నాటకం 
సమాంతరంగా చూపగలదు. అందుకే నాటకం అలరించే వినోద 
స్థాయి నుంచి దాటుకుని అలోచనామృత స్థాయికి ఎదిగింది." 
విద్యాధర్‌ మునిపల్లె క్రమ శిక్షణ కలిగిన నాటక రచయిత. వివేచనా శక్తి 
గల రచయిత. నిత్య నాటకోపాశకుడు. అందుకు ఆయన ప్రతి నాటిక ఒక 
ఉదాహరణగా నిలుస్తుంది. 

ఈ సంపుటిలోని అయిదు నాటికలు దేనికదే భిన్నంగా ఉంటాయి. ప్రతి 
నాటికా ఆలోచింప జేస్తుంది. కళాకారుల అత్యాశలు, పాత్రికేయుని కష్టాలు, 
ప్రేమికుల త్యాగాలు, భార్యాభర్తల ప్రేమానురాగాలు... ఇలా మధ్యతరగతి 
బతుకుల లోలోతుల్లోకి వెళ్లి పరిశీలించిన రచయితగా నిలుస్తాడు. ఆయన 
నాటికలు చదువుతున్న కొద్దీ మనల్ని వాటితో తీసుకుపోతుంటాయి. 

విద్యాధర్‌ అన్యాయం పట్ల ఆగ్రహం, అణచివేత పట్ల ద్వేషం 
వ్యక్తపరిచిన సామాజికుడు. ఆయనలో సమాజానికి పనికొచ్చే ఒక రచయిత 
ఉన్నాడు. జీవితంలో వాస్తవికతకు, నిరాడం బరతకు, సమరసతకు 
ప్రాధాన్యతనిస్తాడు. మాటల్లో చెప్పలేని జీవితానుభవాలను తన నాటికలు 
ద్వారా చెప్తాడు. అతని నాటికలు ప్రదర్శన యోగ్యంగా ఉంటాయి. ఆయన 
నాటికల్లోని సన్నివేశాల్లో తానూ ఒక పాత్ర అయి కనిపిస్తాడు. విద్యాధర్‌ 
నటుడు కావడంతో అది సాధ్యపడి ఉండొచ్చు. నాటక రచనలో ఆయన 
పూర్ణత్వం సాధించాడనే చెప్పాలి. 

"స్థిరమైన గమ్యాన్ని చేరు కోవాలంటే గమనం ఉండాలి అంటాడు. 


9 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) తొలిపలుకులు 
తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దకూడదని చెబుతాడు. 
ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయి అంటాడు. 

ప్రజలు ప్రశ్నించనంత కాలం వెధవలు పుట్టికొస్తుంటారని 'ఉత్తిష్ట 
భారతి' లో అంటాడు. జర్నలిజంలోని లోపాలను ఎత్తి చూపుతాడు. 
విద్యాధర్‌ స్వయంగా పాత్రికేయుడు గనుక ఆ వృత్తిలోని కష్టాలను బలంగా 
హత్తుకునేలా చూపగలిగాడు. ప్రజా ప్రయోజనాల ముసుగులో జనాన్ని 
దోచేస్తూ వాళ్లకు తెలియకుండా వాళ్ల జేబులు కొట్టేస్తున్నా పట్టించుకోని 
ప్రజలపై ఆగ్రహం వ్యక్తపరుస్తాడు. 

'దగ్గగీతం 'లో వాడెవడో విసిరిన ఎరకి చిక్కిపోయిన అమాయకురాలు 
దేహాన్ని దోచుకున్న ౦త దోచుకున్నాక దొంగలా జారిపోయిన మోసగాడిని 
చూస్తాం. ప్రేమకై తపించిన ప్రేమికుడినీ చూస్తాం. ప్రేమికులకు మరణం 
ఉండొచ్చేమో గానీ ప్రేమకు మరణం లేదని అంటాడు. 

మనిషికి ఆవహించిన అరిషడ్వర్గాలు విడనాడినపుడే నిష్కల్మషమైన 
మనసుతో స్వర్ణకమలంగా వెలుగొందుతాడని 'స్వర్ణకమలాలు లో అంటాడు. 

జగమంతా ప్రేమే నిండి ఉంది. దాన్ని ఆస్వాదించాలి అని 'సావిరహే...' 
లో చెబుతాడు. 

ఈ సంపుటిలోని ప్రతి నాటిక మానవ జీవితాన్ని 
ప్రతిబింబిస్తాయి. నాటికలు పాత్రలు మీద కాకుండా పరిస్థితుల 
మీద అధారితాలు. ఆ పరిస్థితులు సంఘర్షణ పూరితాలు. నాటక 
గమనం, నాటకీకరణ, మలుపులు తీసుకునే సన్నివేశాలు, సంభాషణలు 
ఆయన్ని గొప్ప నాటక రచయితగా మనకు చూపెడతాయి. 
విద్యాధర్‌ సాంఘిక నాటికలు రాసే ముందు పారాణికాలు రాశాడు. నాటకాలు 
రాయడం ఆయనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. విద్యాధర్‌ 
మునిపల్లె కలం నుంచి మరిన్ని మంచి రచనలు రావాలని కోరుకుందాం. 

- లండ రుద్ర మూర్తి, 
నటుడు, దర్శకుడు, రచయిత, న్యాయ 
నిర్దేత 


10 


తొలిపలుకులు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


తెలుగు నాటకరంగంలో యువకెరటం 
తి చిన్న వయసులోనే తెలుగు నాటక రంగంలో ప్రవేశించి 
పద్యనాటక రచయితగా, సాంఘిక నాటక రచయితగా, 
నటునిగా, దర్శకునిగా, పరిషత్‌ నిర్వాహకునిగా విభిన్న 
పాత్రలు పోషిస్తున్న సరస్వతీ పుత్రుడు శ్రీ మునిపల్లె విద్యాధర్‌. 
చిన్నతనంలోనే శ్రీ గురురాఘవేంద్రచరితం వంటి పద్యనాటకాన్ని రచించి 
నాటక రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించిన విద్యాధర్‌ అనతికాలంలోనే 
గొప్పగొప్ప నాటికలు రచించి, నటించి, దర్శకత్వం చేపట్టి తెలుగు 
నాటకరంగంలో కళామతల్లి ముద్దుబిడ్డగా పేరుగాంచారు. 

నాటకం రచించటం గొప్పకాదు. ఆ నాటకం రచన అందరినీ 
ఆకట్టుకున్నప్పుడే ఆ రచయిత జీవితం ధన్యం. విద్యాధర్‌ రచించిన 
గొప్పనాటకాల్లో 5 నాటికలను “స్వర్ణకమలాలు” అనే పేరుతో సంకలనంగా 
ప్రచురించటం అభినందనీయం. ఆ రచయిత జన్మపావనం. ఎందుకంటే ఈ 
నాటికల పుస్తకం భావితరాల వారికి తీపిగుర్తుగా వుంటుంది. 

పిల్లలు తమ మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించినా 
తల్లిదండ్రులు తమ మనోధైర్యాన్ని కోల్పోకుండా జీవించిన కథాంశంతో 
రచించిన నాటికే “గమనం”. ఈ నాటిక విద్యాధర్‌ రచించిన సాంఘిక 
నాటిక రంగంలో తొలి విజయంగా భావించవచ్చు. విద్యాధర్‌ ఇంకా ఎన్నో 
నాటికలు రచించటానికి పునాది ఈ గమనం నాటిక. 

సంపుటిలో మరో నాటిక “ఉత్తిష్టభారతి”. ఈ నాటిక నిజాయితీ 
పరుడైన జర్నలిస్ట్‌ మెడికల్‌ మాఫియా గుట్టు రట్టు చేసే క్రమంలో ఎదుర్కొన్న 
సమస్యలను ఆవిష్కరించింది. జర్నలిస్టులు సమాజంలో నిజమైన హీరో అని 
చాటి చెప్పిన నాటిక. 

సంకలనంలో మరోకధ _“దగ్గగీతం”. స్వర్గీయ పెద్దిభొట్ల 
సుబ్బరామయ్య గారి కధకు విద్యాధర్‌ నాటకీకరణ చేయటం జరిగింది. 


1l 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) తొలిపలుకులు 
ఇద్దరు కళాకారుల మధ్య ప్రేమకధను అందంగా తీర్చదిద్దారు. 

సంకలనంలో నాల్గవ నాటిక “స్వర్ణకమలాలు”. ఒక వ్యక్తిలో ఈర్ష్యా 
ద్వేషాలు మొదలైతే ఎంత పతనస్థితికి చేరుకుంటారో తెలియజెప్పిన నాటిక. 
శ్రీహర్షఅనే పేరుమోసిన నవలా రచయిత, తన ఊహల్లో కలలుకనే నవలా 
కధానాయికను వివాహము చేసుకొని చదువు నేర్పించి, నాగరికత నేర్పించి, 
మంచి నవలా రచయితగా తీర్ణదిద్దుతాడు. ఆమె ఉన్నత స్థితికి చేరుకునే సరికి 
అతనిలో ఈర్ష్యాద్వేషాలు పెరిగిపోతాయి. ఆమె ఎదుగుదలను తట్టుకోలేక 
పోతాడు. ఈ నాటిక శృంగారభరితంగా వుంటుంది. కవిసార్వభౌముడు 
శ్రీనాధుని యొక్క శృంగార కోరికలు ఈ నాటికలో కధానాయకుడు శ్రీహర్ష 
పాత్రలో కనిపించటం విశేషం. 

ఈ సంకలనంలో చివరి నాటిక “సా విరహే”. రాధాకృష్ణుల 
అమరప్రేమని ఆవిష్కరించిన నాటిక. 

ఈ సువర్ణకమలాలుగా నిలిచిన ఈ ఐదునాటికలను “స్వర్ణకమలాలు” 
అనేపేరుతో సంకలనంగా ప్రచురించటం అభినందనీయం. ఈ సంకలనానికి 
స్వర్ణకమలాలు అనే పేరు సమంజసం. ఈ నాటికల సంకలనం భావితరానికి 
ఓ తీపిగుర్తుగా మిగులుతుందనటం నిశ్చయం. 


శ్రీ మానాపురం సత్యనారాయణ గారు, 
గుణనిర్దేత,నటుడు, 
పలు పరిషత్‌ కార్యనిర్వాహకులు. 
పాలకొల్లు, ఆంధ్రప్రదేశ్‌ 


12 


తొలిపలుకులు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


భవిషత్‌ దార్శనికుడు 


విద్యాధర్‌ మునిపల్లె గారు నాకు సడెన్‌ గా ఫోన్‌ చేసి 
“నాగిరెడ్డి “స్త స్వర్ణకమలాలు” పేరుతో ఐదు నాటికలను 
సంకలనంగా తీసుకొస్తున్నా ను. దానిలో ఉత్తిష్టభారతి నాటిక 
కూడా వుంది. సంకలనంలో వున్న నాటికల దర్శకులతో 
నేను ముందుమాటలు రాయిస్తున్నాను. నువ్వు కూడా ముందుమాట రాయి 
అన్నారు. విద్యాధర్‌ గారూ నేను ఏం రాయగలను.. వద్దులే అన్నాను. లేదు 
నాగిరెడ్డి నువ్వు రాయగలవు. రాయాలి... రాయగలవు.. “అని వత్తి తెచ్చారు. 
సరే ప్రయత్న ౦ చేస్తాను. రాయగలిగితే రాస్తాను.. రాయలేకపోతే పేమీ 
అనుకోవద్ద అని చెప్పాను. ప్రయత్నం చెయ్యి అన్నారు విద్యాధర్‌ గారు. నేను 
సరే అన్నాను. ఆలోచనలో ప పడ్డాను. విద్యాధర్‌ గారికి ఎంత ముందు చూపు 
వుంటుందంటే దాదాపు 10 సరవత్సరాలు ముందుకు చూడగలరు. ఒకే సారి 
పది రకాలుగా ఆలోచించి వాటిలోంచి ఏది రైటో దానిని గ్రహించి మనకి 
అందిస్తారు. ఒక్కోసారి ఎదుటి మనిషి మనసుని సైతం చదివేసి మనసులోనే 
మన ప్రశ్న వుండగానే సమాధానం ఆయన నోటి వెంట వచ్చేస్తుంది. కొన్నిసార్లు 
సమాధానం నోటితో చెప్పకుండా చిన్నచిన్న సంఘటనను స సృష్టించి మనకే 
అర్థమయ్యేలా చేస్తారు. పైగా ఈయన భవిషత్‌ దార్శనికుడు. అలాంటి 
ఆయన నాటికల పుస్తక సంకలనానికి నేను ముందుమాట రాయగలనా? 
అని ఆలోచిస్తుండగా... కాసేపటికి నాకే ఒక ఆలోచన వచ్చింది. విద్యాధర్‌ 
గారితో పరచియం.. ఆ అనుభవాలను రాసే ప్రయత్నం చేద్దామనుకున్నా ను.. 

అది 2012 సంవత్సరం. వెనిగండ్ల గ్రామంలో ఉషోదయ ఆర్ట్స్‌, వెనిగండ్ల 
అనే పేరతో అసోసియేషన్‌ ప్రారంభించి అంచూరి నర్శిరెడ్డి రబీన అయిన 
“శ్రేయోజీవనం” నాటిక 36 ప్రదర్శనలు ఆంధ్రరాష్ట్రం అంతా ప్రదర్శించాము. 
తరువాతి సంవత్సరానికి మాకు నాటికలేదు. అప్పుడే మా గురువుగారైన 
నాయుడు గోపిగారు విద్యాధర్‌ రచనలో “గురురాఘవేంద్రచరితం” 
పద్యనాటకం ఉధృతంగా రిహార్సిల్‌ చేస్తున్నారు. ఆ నాటకంలో మా టీమ్‌ 
సభ్యుడు కె.పి.రెడ్డి వేషం వేస్తున్నా డు. అతనితో కలిసి నేను కూడా అప్పుడు 
రిహార్సిల్స్‌ చూడానికి వెళ్ళే వాడిని. ఆ సందర్భంగా విద్యాధర్‌ మునిపల్లె గారు 
పరిచయం జరిగీంది. కొంతకాతర తర్వాతీ విద్యాధర్‌ గారితో “ ఏవండీ 


13 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) తొలిపలుకులు 


మాకు ఒక టీమ్‌ వుంది. 2012 లో ఒక నాటిక ఆడటం జరిగింది. ఇప్పుడు 
మా చేతిలో నాటిక లేదు. మీరు పెద్ద మనసుతో ఒక నాటిక ఇవ్వగలరా అని 
అడిగాను. నాదగ్గర ఏ నాటికా లేదు. రాసే ఆలోచనాలేదు అని చెప్పారు. 
వెంటనే నా దగ్గర “పెన్‌ కౌంటర్‌ ” అనేపేరుతో నాటిక వుంది. నంది 
నాటికలకు స్రూూటినీ ఇచ్చి ఆగిపోయిన నాటిక వుంది. మీకు అభ్యంతరం 
లేకపోతే రీడింగ్‌ ఇస్తాను అన్నారు. సరే అన్నాను. మరుసటి రోజే మా ఊరు 
వచ్చి నాటిక వినిపించారు. నాటిక మాకు నచింది. కానీ నాటికలో ఇంకా 
ఏదో కావాలి అనిపించి ఆమాటే చెప్పాము. నేను కూడా ఆలోచిస్తాను అని 
వెళ్ళిపోయారు. మరుసటి రోజే నాగిరెడ్డి నేను వెనిగండ్ల వస్తున్నా నుఅన్నారు. 
రండీసార్‌ అన్నాను. విద్యాధర్‌ గారీ వెనిగండ్ల వచ్చారు. మాట్లాడుకున్నా 
ఒక ఆలోచనకి ' రాలేకపోయాం. వరుసగా నాలుగురోజులు గుంటూరు 
నుండి వెనిగండ్ల వస్తున్నారు. విషయం ఒక కొలిక్కి వచ్చింది. నాటిక పేరు “ 
ఉత్తిషభారతి” గా రూపాంతరం చెందింది. 

ను నాతోపాటు పులగం శంకరరెడ్డి, కొండమడుగుల పిచ్చిరెడ్డి, 
చమళ్ళమూడి గ్రామం నుండి వై.హనుమరతరావుగారు, గోరంట్ల నుండే 
రాణిగారు నాటిక రిహార్సిల్స్‌ ప్రారంభించాం. 100 రోజులు రిహార్సి ల్స్‌ 
చేశాము. 13 స్రూూటినీలు' ఇచ్చాము. అదేమి విచిత్రమో మూడు పరిషతులకు 
నాటిక ఎంపికైంది. ఆ మూడు పరిషత్‌ నిర్వాహకులే స్త్కూటినీ జడ్జీలుగా 
వచ్చారు. మిగీలిన పరిషత్‌ లకు ప్రతినిధులు వచ్చారు. ఇప్పుడే కాడు మా 
మొదటి నాటిక శ్రేయోజీవనానికి కూడా 12 స్రూటీనీలు ఇచ్చాను. అప్పుడు 
కూడా మూడు పరిషత్‌ లలో ఆ నాటిక ఎంపికఅయింది. 9 పరిషత్‌ లలో 
ఎంపిక కాలేదు. నిర్వాహకులు వచ్చిన మూడు పరిషత్తులకు ఎంపిక అయింది. 
ఈ విషయం ఇప్పటికీ, ఎప్పటికీ అర్ధంకాని విషయం. ఉత్తిష్టభారతి ఆడిన 
ప్రతిచోటా ఒక విలన్‌ బహుమతి తప్పనిసరిగా వచ్చేవి. 

ఈ సందర్భంగా దర్శనాపురి పరిషత్‌లో ఈ నాటికను అనుకోని సందర్భంలో 
ప్రదర్శించాల్సి వచ్చింది. సభాకార్యక్రమం ప్రారంభం అయింది. ఆ రోజు 
అందరికీ అన్న నల్లూరి వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిధిగా ఉపన్యాసం 
ప్రారంభించారు. ఉపన్యాస సభ ప్రారంభంలోనే మా నాటిక ప్రస్తావన పరిషత్‌ 
లో ఆడిన నాటికల గురించి మాట్లాడకూడదు కానీ ఉత్తిష్టభారతి గురించి 
మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అన్యధా భావించకండి అంటూ 
నాటిక గురించి దాదాపు 25 నికుషాలనాటు మాట్లాడారు. మాట్లాడే క్రమంలో 


తొలిపలుకులు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


సమయం మించిపోతుంది.. న్యాయనిర్ణేతలు వచ్చి జడ్జిమెంట్‌ ప్రకటించండి 
అని పదే పదే విజ్ఞప్తి. ఒక గంటసమయం తర్వాత న్యాయనిర్దేతల ప్ర ప్రకటన 
ఆశ్చర్యం. ద్వితీయ' ప్రదర్శన, ఉత్తమ ద్వితీయ నటుడు, ఉత్తమ రేచన, ఉత్తమ 
విలన్‌, ఉత్తమ సంగితం వరించాయి. ఇలా ఈ నాటిక "ఎన్నో ప్రదర్శనలు, 
మరెన్నో పురస్కారాలతో కొనసాగింది. ఈ నాటికను మాకు అందించిన 
విద్యాధర్‌ గారికి రుణపడి వుంటామని తెలియజేస్తూ... సెలవు. 
పులగం నాగిరెడ్డి, 
నటుడు, దర్శకుడు 
ఉషోదయ ఆర్ట్స్‌, వెనిగండ్ల 
గుంటూరుజిల్లా, ఆంధ్రపదేశ్‌ 


15 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) తొలిపలుకులు 


మనసుతో మాట్లాడే మునిపల్లె 


సాధారణంగా అందరూ మనుషులతో మాట్లాడతారు... కానీ 
విద్యాధర్‌ మునిపల్లె మనసులతో మాట్లాడతారు. మనసుతోనే 
మాట్లాడతారు... అలా ఇద్దరు మనుషుల మనసులమధ్య 
ఏర్పడీన అంతర రృధనమే నోకోసం రాసిచ్చిన స్వర్ణకమలాలు 
నాటిక. అక. ఈ సంకలనానికి నాకోసం ఆయన మంచి 
మనసుతో రాసిచ్చిన స్వర్ణకమలాలు అనే నాటిక పేరే పెట్టటం చాలా 
సంతోషం. నేను కోరగానే కాదనకుండా నాకోసం రాసిచ్చిన నౌటిక అది. ఈ 
నాటిక నేను తీసుకోవటానికి కారణం విద్యాధర్‌ మునిపల్లె గారు అందించిన 
కథ, కధనం, సంభాషణలూ, నాటకీయత బాగా నచ్చాయి. "ఎంతో సున్నితమైన 
అంశాన్ని తీసుకొని దానిని ఎంతో అందంగా నాటకీకరణ చేయటం నాకు 
చాలా బాగా నచ్చింది. ప్రతి పాత్రా కూడా మనసుతో మాట్లాడతాయి. ఒక్క 
కథానాయకుని పాత్ర తప్ప. అది ) కేవలం మెదడుతోనే మాట్లాడుతుంది. 

అదేవిటీ..? మనసుకీ, మెదడుకీ తేడా అంటే... మనసు తేనకు తోచింది 
చెప్తుంది. కానీ మెదడు మాత్రం ఆలోచించి మరీ నిర్ణయం తీసుకొంటుంది. 
అలాంటి పాత్రే శ్రీహర్ష ది. పైకి నవ్వుతూ కేనిపించినా లోలోపల 
రగిలిపోతుంటాడు. ఇలాంటి మనషుల్ని మనం తరచూ చూస్తుంటాం... 
కొంతమందిని గుర్తిస్తాం.. మరికొంతమందిని గుర్తించలేం. 

నేను గొప్పవాదేని..అనేదానికీ నేను మాత్రమే గొప్పవాడిని అనేదానికి 
తేడా వుంటుంది. అయితే ఈ సమాజంలో చాలా మంది నేను మాత్రమే 
గొప్పవాడిని. నేను మాత్రమే తెలివైన వాడిని గట్టిగా నమ్ముతారు. ఏదో ఒక 
సందర్భంలో ఇది బయటికి కనబరుస్తారు. అదెలా అంటే తనకంటే చిన్నవారికి 
సలహాలు ఇచ్చే సమయంలో తమ "అనుభవాలను బహిర్గతం చేస్తూ తమ 
పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇది మనిషి సహజనైజం. లియితే ఆ మనిషికి 
తెలుసు తనకంటే గొప్పవారున్నారని.. కానీ జీర్ణించుకోవటం ఆమనిషికి 
కష్టం. పైకి ఒప్పుకున్నట్లే నటిస్తాడు కానీ నిజాన్నీ అంగీకరించేవారు ఏ 
కోందరో.. అయితే ఇందులో కధానాయకుడు నేను మాత్రమే గొప్పవాడిని 
అని బలంగా నమ్ముతాడు. కాలం కలిసి వచ్చి పెద్ద రచయితగా నలుగురిలో 
గౌరవ మర్యాదలు పొందాడు. ఇక్కడి వరకూ బానే వుంది. కానీ తనతోటి 


16 


తొలిపలుకులు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


రచయితలంతా తనకంటే చిన్నచిన్న రచయితలనీ, వారి రచనల్లో 
పసవుండదనీ భావిస్తూ చిన్నచూపు చూస్తాడు. తను ప్రేమించి పెళ్ళిచేసుకున్న 
కమలకి తనే చదువు నేర్పించి, నవల రచన చేయటం నేర్పించి ఆమె వున్నత 
స్థాయికి చేరుకుంటే చూసి ఓర్వలేకపోతాడు. 

తన రచనలతో నలుగురికీ దిశానిర్దేశం చేసే రచయిత అరిషడ్వర్గాల 
మాయలో పడిపోయి పతనమైపోతాడు. రచనల్లో విలువలు తగ్గిపోతాయి. 
తనకంటే గొప్పరచనలు చేస్తున్న తన భార్యని చూసి తీనలో తనే 
కుళ్ళిపోతాడు. మెదడంతా కుళ్ళి పోయి తనేం చేస్తున్నాడో కూడా తెలియని 
స్టితికీ చేరుకుంటాడు. 

ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఒక వ్యక్తి తనను తాను తానే గొప్పవానిగా 
ఊహించుకోవటం, ఎదురు దెబ్బలు తగిలితే విలవిలలాడిపోవటం, 
కారణాలను విశ్లేషించుకోకపోగా పదేపదే అదే తప్పు చేస్తూ చివరికి తనకు 
తానే పతనమైపోవటం వంటివి జరుగుతాయని.. రచయిత చెప్తాడు. 
అందరు వ్యక్తులూ తనలాగే ఆలోచిస్తారని భావిస్తాడు. 

అయితే తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నాక తనలోని 
అరిషడ్వర్గాలను వదిలిపెట్టి పసిపాపగా మారి కొత్త జన్మ ఎత్తుతాడు శ్రీహర్న.. 
స్వర్ణకమలొలు నాటికనుఎంతో చక్కగా రచన చేసిన విద్యాధర్‌ మునిపల్లె 
గారికి ఎప్పటికీ బుణపడి వుంటాను. వీరు మరిన్ని రచనలు చేయాలని ఆ 
భగవంతుని నిత్యం ప్రార్థిస్తాను. తెలుగు నాటకం వున్న ంతకాలం వీరికో పేజీ 
ఖచ్చితంగా వుంటుందని నమ్ముతాను. 


కత్తి శ్యాంప్రసాద్‌ 
రంగసల నటుడు, దర్శ కుడు 
హర్త షక్రీయేషన్స్‌, వఏీజయవాడ 
ఆంధ్రప్రదేశ్‌ 


17 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) తొలిపలుకులు 


శరీరాలే వేరు ఆత్మ ఒక్కటే 


మిత్రుడు విద్యాధర్‌ మునిపల్లె మనసున్నోడు. కాకపోతే 
న్ని నాటికలు ఇంత గొప్పగా ఎలా రాయగలడు. మనుషుల్ని 
దివేస్తాడు.. వాళ్ళ మనసుల్నీ చదివేస్తాడు. ఎదుటి వారికి ఏం 
వాలో ముందే తెలుసుకొని వారు అడగక ముందే తనవద్ద 
వుంటే ఇచ్చేస్తాడు. తనకు సాధ్యం కాదని తెలిసిన వెంటనే 
మొహమాట పడకుండా "సూటిగా చెప్పేస్తాడు. అందుకే అతని వ్యక్తిత్వం 
అంటే నాకు ఇష్టం. మనసులో ఏదీ దాచుకునే వ్యక్తికాదు. అది ప్రేమైనా, 
కోపమైనా, బాధైనా మరేదైనా... 

నాకు విద్యాధర్‌ మునిపల్లెతో పరిచయం అతను నాటకరంగంలోకి వచ్చిన 
తొలినాళ్ళలోనే కలిగింది. ఆ పరిచయం స్నేహంగా మారటానికి ఎక్కువ 
రోజులు కూడా పట్టలేదు. నాటకంమీద నాకున్న మక్కువతో గతంలో చాలా 
నాటకాలు చాలామంది దర్శకులతో అనేక సమాజాల్లో వేషాలు వేశాను. 
అయితే కొన్ని కారణాంతరాలవల్ల నేను కొంతకాలంపాటు రంగస్థలానికి 
దూరమయ్యాను. తిరిగి నేను రంగుపూసుకొని రంగసలం ఎక్కుదోమంటే 
నన్ను నాటకంలోకి తీసుకోటానికి ఆయా సమాజాలవారు సిద్ధంగా లేరు. 

అప్పుడపపుడే కొత్తగా రచనలు మొదలు పెట్టి. నా “గురువుగారైన 
నాయుడు గోపిగారికి “గమనం” అనే నాటిక ఇచ్చాడేని తెలిశాక నా మనసు 
ఆగలేదు. నాయుడు గోపి గారు అంత సామాన్యంగా ఎవరి నాటికలు 
పడితే వారివి తీసుకోరు. ఆయనకి బాగా నచ్చాలి. అప్పటికే ఆయన్ని 
అందరూ నందుల గోపి అని పిలుస్తున్నారు. ఆయన ఇంట్లో ఎన్ని నందీ 
అవార్డులున్నాయో.. అలాంటి గురువుగారు ఇతని నాటిక తీసుకున్నా రంటే 
ఏదో వేందనిపించింది రిహార్సిల్స్‌ చేస్తున్న చోటికి వెళ్ళి నాటిక చూశాను. 
నాకు పేరుమోసిన రచయితలెవ్వరూ నాటికీవ్వరు... ఇతనైతే కొత్త రచయిత 
ఇతనిని అడిగి చూద్దాం అనుకున్నాను. 

అలాగే నేను వద్యాధర్‌ మునిపల్లెని అడిగాను నాటిక కావాలని.. 
సరేలే చూద్దాం అన్నాడు. అందరి రచయితల్లాగే ఇతను కూడా చూద్దాం 
అంటున్నాడులే అని అనుకున్నా ను. అయితే రెండు రోజుల వ్యవధిలో నాకు 
“శిక్ష” అనే నాటిక రాసి పంపించాడు. ఆ నాటికను నేను నందికి ఎంట్రీ 


18 


తొలిపలుకులు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


పంపాను. సెలక్ట్‌ అవ్వలేదు.. కొత్త సమాజం అవ్వటం వల్ల సమాజసభ్యులు 
నిరుత్సాహ పడుతున్నా రని గ్రహించి మాలో ఉత్సాహాన్ని నింపుతూ తనే 
మాకు రేపల్లెలో ప్రదర్శన ఇప్పించాడు. అంతే ప్రదర్శన అద్భుతంగా వచ్చింది. 
ప్రేక్షకులు నాటికను మెచ్చుకున్నారు. అప్పుడు నాతో అతను అన్నమాటేంటంటే 

“మధు. నాటిక గొప్పదే.. కాకపోతే స్ర్కూటినీ చూడటానికి వచ్చిన వారికి 
నచ్చలేదు అంతే...” అని. 

"ఆ తర్వాత నాటికపై పలువురు పనికట్టుకొని చెడు ప్రచారం చేసి 
ప్రదర్శనలు లేకుండా చేశారు. ఆతర్వాత నాటీకను పేరుమార్తి ) ప్రదర్శించుకో 
మని సలహా ఇచ్చాడు. అలా నాటిక పేరు మార్షి దాదాపు 36 ప్రదర్శనలిచ్చి 
ప్రేక్షకులతో శభాషనిపించుకున్నా ౦.. నాటకంగా మలచి 18 ప్రదర్శనలిచ్చాం. 
మిత్రుడు విద్యాధర్‌ మునిపల్లె నాటిక సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ అనేవి ముందుగానే 
చూస్తాడు. ఫెయిల్‌ అవుతుందనుకుంటే వద్దని ముందే చెప్తాడు.. అది తన 
రచనైనా సరే... మొహమాటపడడు.. మొహానే చెప్పేస్తాడు. అందుకే అతనికి 
నాటకరంగంలో ఎంతమంది మిత్రులున్నారో అంతమంది శత్రువులూ 
వున్నారని నా నమ్మకం. 

ఆ తర్వాత మరో నాటిక రాసివ్వమని అడిగాను.. దానికి అతను నువ్వే 
రాసుకో.. నువ్వురాయగలవు కదా అన్నాడు.. నాలోని రచయితను అతను 
గుర్తించాడు. సాధారణంగా ఒక రచయిత మరో రచయితను ఒప్పుకోలేడు. 
కానీ ఇతను ఒప్పుకుంటాడు... అలాంటి మంచి మనసు ఏ కొద్ది మందికో 
వుంటుంది. 

విద్యాధర్‌ రచయితగా బిజీగా వున్న సమయంలో నేను రాసిన నాటికలో 
ఒక వేషం కావాల్సి వచ్చి అడిగితే చెయ్యను అని చెప్పకుండా వెంటనే 
ఒప్పుకున్నాడు. పాత్ర నిడివి చిన్నదే అయినా చెయ్యటానికి ముందుకొచ్చాడు. 
ఆతర్వాత నేను రాసిన నాటికల్లో పలు ప్రధానపాత్రలు పోషించి నేన్ను 
రచయితగా ప్రోత్సహించాడు... 

మా ఇద్దరి శరీరాలు వేరుకావచ్చు ఆత్మలు మాత్రం ఒకటే.. 


ఎం.మధు 
తుళ్ళూ రు కళాపరిషత్‌, నిర్వాహకుడు 
నటుడు, దర్శకుడు, తుళ్ళూ రు 


ఆంధ్రప్రదేశ్‌ 
19 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) తొలిపలుకులు 


నామాట 

ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు 
అఆ (పద్మ, సూర్యనారాయణ) గార్లకి నమస్కరాలు 
శ్‌ తెలియజేసుకుంటున్నాను. _ నను ఒక 
" ' రచయితగా మలచటానికి చిన్స్నతనీం నుండి 
తన ఒడిలో నన్ను కూర్చోపెట్టు ని, అక్షరాలు 
దిద్దించి, పాఠాలు చేప్పే, అవసరమైన సమయంలో 
దండించి, నాకు అక్షర జానంతోపాటుి నా బాల్యంలో నాటకాని 
పరిచయం చేసిన వ్యక్తి మా నాన్న. ఆ తర్వాత నేను రాసిన గమనం 
నాటిక విషయంలో నన్ను రచయితగా మలిచటానికి కూడా ఆయన 
చేసిన సాయం సామాన్యమ్రనది కాదు. అలాగే నా గురువుగా భావించే 
నాయుడు గోపిగారు కూడా పక్కనే కూరో+పెట్లుకొని కథ రాయటం, 
కథలో నాటకీయతను జోడించటం, గుండెలీని మీటే సంభాషలు 
రాయించటం వంటివి ఎన్నోరకాలుగా సాయంచేశారు.. నన్ను 
వీరిదరూ రచయితగా సమాజం ముందు నిలిపారు. వారికి నేను 
శిరసువంచి ప్రణామం చేస్తూ.. కొనసాగుతున్నాను. 

నేను రచించిన నాటికలు, కథా నాటికలను ఒక సంపుటిగా 
ప్రచురించాలని సంకల్పించిన భజరంగీ పబ్లికేషన్స్‌ వారికి హృదయ 
పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

నా గురించి, నా రచనల గురించి పూర్తిగా తెలుసుకొని 
వాటిలో ఐదు నాటికలు ఎంపికచేసి ప్రచురించటం, నా నాటికలకు 
చిరస్థాయిగా అక్షరాకృతిన కల్పించటం నాకు చాలా ఆనందం 
కలిగీంచింది. 

నేను మొదటరాసిన “గమనం” నాటిక... నా ఊహలకు ప్రాణం 
పోసుకొని రంగస్ప్టలంపై రూపుదాల్బుకొని ప్రేక్షకులచే చప్పట్లు 
కొట్టించుకుని మేధావుల మన్ననలు పొంది ప్రతి పాత్ర వ్యక్తిగత 
బహుమతులు పొందటమేకాకి' నేను రచించిన సంభాషణలు 
ప్రేక్షకుల నోటినుండి పలకటం నేను రచయితగా సాధించిన 
ఒక రకమైన విజయంగా నాడు భావించాను. అంతేకాక నాటిక 
సమాజంలోని కొందరు వ్యక్తులను ప్రభావితం చెయ్యటం.. వారు 
వారి అనుభవాలను సభాముఖంగా ప్రస్తావించటం నేను విన్నాను. 


20 


తొలిపలుకులు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


ఆ సమయంలో నాకు అనిపించిందేంటంటే “ ఒక నాటకం వ్యక్తులపై 
ఇంత ప్రభావం చూపుతుందా అని.. ఎవరండీ నాటకం చచ్చి తోంది 
అని చెప్పింది? నాటకం సజీవం.. అది ప్రదర్శించే కళాకారుడు 
వును ంతేవరకూ.. రచయితలునుంత వరకూ సజీవంగానే 
వుండిపోతుంది. ”అని. ఆదరణ కరువైన కళారూపాల జాబితాలోకి 
నాటకం వెళి పోవచ్చును గాక..అయినా సరే.. నాటకానికుండే 
ప్రత్యేకత వాటం, 

రంగస్టలీమాత వున్నంత వరకూ నాటకం వుంటుంది. నాటకం 
రాగా రూపాంతరం చెంది వుండచు.. రకరకాల వేదికలను 

yt కొంటూ వుండచ్చు.. నాటకం తల్లీ. ఏదేశంలో అయినా, 

విలో అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా "తలి తల్లే - బిడ్డ బిడ్డే. 

నాటకం నటీనటులకు తలీలాంటిది. ల చెంది ఆకర్షీస్తు 
సినిమాలు కానీ, సీరియల్‌ కానీ మరేవైనా కానీ ఆక ణీయమై 
హంగులతో అలరించవచ్చు.. కానీ అంత మాత్రానికే 'తల్లి లాంటి 
నాటకాని నిర్లక్ష్యం చెయ్యటం తప్పు. 

ఈ వీషయంలో నాకు పలువురు సినీ, టీ.వీ రచయితలు, 
దర్శకులతో వాగ్వాదాలు జరిగాయి. వారి దృష్టిలో వారు ఎంచుకున 
రంగం ఏదెతే వుంటుందో అది వారికి తల్లిలొంటిది. అది మంచి 
కానీ తల్లికి తల్లి అయిన నాటకాన్ని అసహ్వించుకోవాలసిన 
ఆవస్వకతీ వుండదు. ఏదైనా నా దృష్టి నాటకమే... ఎందుకంటే 
నాటకీయత లేకుండా సినిమాకానీ, సీరోయల్స్‌ కానీ మరే ఇతరాలైనా 
కానీ వుండవు కదా.. 

కథలో నాటకీయత, కథనంలో నాటకీయత, పాటలోనూ 
నాటకీయత, మన జీవితంలో కూడా నాటకీయ పరిణామాలు 
లేకుండా వుండవు. నాటకీకరణ అనేది లేకపోతే అది ఎలాంటి 
కళారూపమైనా, కథా వస్తువైనా, ఇతరత్రా మరేదైనా అచేతనావస్త 

కలిగిన అందమైన శవంలా నాకు అనిపిస్తుంది. శవం కొంతకాలానికే 
కుళ్ళిపోయి 'దుర్గంధం వెదజల్లి నట్లు. ఈ నాటకీయత లేనిది 
ఏకథావస్తువైనా " కుళ్ళిన శవంలా దుర్గంధం వెదజల్లుతుంది 
అనుటకు ఎలాంటి స సంహ లేదన్నది నా అభిప్రాయం. 

నా రచనల్లో క్రమేణా మార్పులు చోటు చేసుకుంటూ వచాయి 
గమనం నాటికతో | మొదలైన నా నాటక గమనం ఈ సంవేశ్లీరం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) తొలిపలుకులు 


స ర్లకమలాలు నాటిక వరకూ దశలవారీగా పరిణామక్రమం చెందటం 

5నించాను. ఇంకా పరిణతిగా ఆలోచించాలిన అవసరం వుంది. 
SES Pe .కథనంతో కథంతొ గలా కథలను కళ్ళకు 
కడుతూ.. అవసరమైన విషయాలను అందించాలన్న నా అభిలాషకి 
సహకరించిన సహకరిస్తున్న మిత్రులు, నటదర్శకులు, ప్రేక్షకులకి, 
పాఠకులకీ నా హృదయపూర్వక నమఃసుమాంబిలి. 


మీ 
విద్యాధర్‌ మునిపల్లె 
నాటక రచయిత,దర్శకుడు 
గుంటూరు 


22 


గమనం స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


గంగోత్రి, అదకాకాని 


గమనం (సాంఘికనాటికు 


దర్శకత్వం : శ్రీ నాయుడు గోపి 


విశ్వం : నాయుడు గోపి 
విజయ : టి.లక్షి 

విఠల్‌ : గుమ్మడి నాగేశ్వరరావు 
పీటర్‌ : బి.బాబూరావు 


శామ్యూల్‌ : శివరామక ష్ణ 
సంగీతం : టి.సాంబశివరావు 
లైటింగ్‌ : రాజారత్నం 
సెట్‌ : నాగేశ్వరరావు 


నాటిక రచన వెనుక 

“ గమనం ” అనే ఈ నాటిక నా నాటకరంగ జీవన గమనాన్ని నిర్దేశించింది. అప్పటి వరకూ నేను సాంఘిక 
నాటికలు, నాటకాలు రాయటానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. తొలిసారిగా నేను “ శ్రీ గురురాఘవేంద్ర 
చరితం ” పద్యనాటకం రాసి ప్రముఖ నాటకరంగ దర్శకుడు, నటుడు అయిన శ్రీ నాయుడు గోపిగారిని 
కలవటం జరిగింది. ఆయన పద్య నాటకానికి దర్శకత్వం చేసేందుకు ముందుకు వచ్చారు. అదే సమయంలో 
నాలో సాంఘిక నాటికలు, నాటకాలు రాసే టాలెంట్‌ వుందని గుర్తించి ఆ దిశగా నన్ను ప్రోత్సహించారు. 
అలా ఆయన నాకు అందించిన ప్రోత్సాహం, నాటకీకరణ, కథావస్తువు, శిల్పం అనేటు వంటి అంశాలను 
నాకు బోధిస్తూ చేయించిన రచనే ఈ గమనం. అలా నాకు ఆయన గురువు అయ్యారు. ఇప్పటికే కాదు.. 
నేను జీవించి వున్నంతవరకూ నాకు శ్రీ నాయుడు గోపి గారు నాకు గురువే.. నేనెక్కడున్నా.. వారెక్కడున్నా 
ప్రతి రోజూ వారి పాదపద్మాలకు మనసులో నమస్కారం చేసుకోకుండా నా దినచర్య ప్రారంభం కాదు. 
ప్రత్యక్షంగా ఎదురు పడితే ప్రత్యక్షపాదనమస్కారం చేసుకుంటాను. 

గురువుగారు నాటిక రాయమన్నారు బానే వుంది.. మరి కధావస్తువు ఎక్కడ నుండి తీసుకోవాలి అనే 
విషయంలో మల్లగుల్లాలు పడ్డాను. అప్పటి వరకూ కధను సృష్టించే సామర్థ్యం నాకులేదు. అందుకే మా 
నాన్నగారు కీ.శే సూర్యనారాయణ గారు రాసిన “సన్‌ స్ట్రోక్‌ "నాటిక స్ఫూర్తితో పలు మార్పులు చేసి 
రూపొందించినదే గమనం. ఎ.వి.కె. ఫౌండేషన్‌ వారి 2013 క నాటికల పోటీకి ఎంపికైంది. గుర్తింపు తెచ్చిన 
నా తొలిరచన. 


23 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 
గిమినిం 
కథానంగ్రహం 


విశ్వం రిటైర్డ్‌ స్కూల్‌ మాస్టారు. ఆయన మానవతావాది. ఆ ఊళ్ళో పలుకుబడి 
ఉన్న వ్యక్తి. ఆయనే భార్య విజయ గృహిణి. విఠల్‌ విశ్వం మాస్టారి కొడులు. నిరుద్యోగి. 
నిబుద్దతలేని వ్యక్తి, మహాలక్ష్మి విశ్వం మాస్టారి కూతురు. తండ్రి ఆశయాలకు తగ్గట్లు 
డాక్టర్‌ చదివింది. తండ్రి మాట జవదాటదు. పీటర్‌ విశ్వం మాస్టారి ద్వారా సాయం 
పొంది" అంచేలంచెలుగా ఎదిగిన వ్యక్తి. చదువు లేకపోయినా ఎదుటి మనిషిని 
చదువగలిగే నేర్పరి. అతని కొడుకు శ్యామ్‌. విదేశాల్లో డాక్టర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. 

విఠల్‌ నిర్ధిష్ట జీనగమనం లేకపోవటంతో" తదను విశ్వం కొడుకుని 
వ్యతిరే కిస్తుంటాడు. విజయ ప్రతి విషయంలోనూ విఠల్‌ని వెనకేసుకొస్తుంది. 
దీంతో విశ్వం మహాలక్ష్మి ఒకటిగా, విజయ విఠల్‌లు ఒకటిగా ఆ కుటుంబంలో 
కనిపిస్తుంటారు. విశ్వం తన ఆశలన్నీ కూతురు మహాలక్ష్మి మీదే పెట్టుకుంటాడు. 
అలాంటి సమయంలో విఠల్‌ ని కొన్ని కారణాలవల్ల తల్లి విజయ వ్యతిరే కిస్తుంది. 
విశ్వం కొడుకు విఠల్‌ ను ఇంటినుండి గెంటే కటల? జరుగుతుంటే. తక్కువ కాలంలో 
ఎక్కువ డబ్బు స్ప సంపాదించుకు వస్తానని సవాల్‌ చేస్తూ ఇంటినుండి వెళ్లిపోతాడు 
విఠల్‌. మహాలక్ష్మి తనకి నచ్చిన వాడిని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్ళి 'సెసుకొని 
వెళ్ళి పోతుంది. 'పైంతో వృద్ధ “దంపతులైన విశ్వం, ఉన ఒంటరివోరైపోతారు. 
అటువంటి సమయంలో కిటర్‌ తాను అండగా వుంటాడు. అయినా విశ్వం, 
విజయలు తమ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఒకరికొకరై ఎలా జీవించారు. అటుపై 
అనేక భిన్నమైన సంఘటనలు చో టుచేసుకొని కథ ఎలా సుఖాంతమైందనేదే ఈ 
నాటిక “గమనం”. 


మ్‌ 


24 


గమనం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


విజ : 


విశ్వ వ 
విజ : 
విశ్వ : 
విజ : 
విశ్వ 
విజ : 
విశ్వ : 
విజ : 
విశ్వ : 
విజ : 
విశ్వ ప 


విజ : 


విశ్వ క 
విజ : 
విశ్వ క 


విజ : 


రమ్‌నం 


దర్శకత్వం : శ్రీ నాయుడు గోపి 


సీన్‌-1 
(వేదికపై ఓ మధ్యతరగతి ఇల్లు. హాలు వాతావరణం. గోడకి ఒక ప్రక్కన ఉంచిన టేబుల్‌ మీద ష్‌ల్టులు 
తుడుస్తుంటాడు విశ్వం మాస్థారు. టేబుల్మీద తన కూతురు ఫోటోను చూసి మురిసిపోతుంటాడు.) 
ఏమండోయ్‌... మిమ్మల్నే.. (అంటూ వేదిక మీదకు వస్తుంది. విశ్వం మాస్టారు తనపనిలో 
వినిపించుకోలేదు) అబ్బబ్బబ్బ పిలిచినా పలక నంతగా ఏం చేస్తున్నారు? 
ఏంటే నీగోల? 
నాది గోలలాగే వుంటుంది. ఇంతకేం చేస్తున్నారని? 
కనబడ్డంలే! నా చిట్టితల్లి సాధించిన మెడల్స్‌ కి దుమ్ముపడితే క్లీన్‌ చేస్తున్నానోయ్‌! 
ఆడపిల్ల దానిపని అది చేసుకోవద్దూ.. 
చదువుకుంది కదే! అది చదివిన చదువు నలుగురికీ ఉపయోగ పడాలిగా! 
మీరిలా దాన్ని వెనకేసుకొస్తారు కాబట్టే నా మాటవినదు. 
నేను వింటున్నానుగా? 
ఏం ఉపయోగం? ఇలా వింటారు.. అలా వదిలేస్తారు? 
అసలు భార్యమాటవిని బాగుపడ్డదెవరే? 
మీ ఉద్దేశం? 
ఆనాటి శ్రీరాముడు కూడా సీతమ్మకోరిందని మాయలేడి వెంట పడ్డాడా లేదా, 
తర్వాత చిక్కులు కొని తెచ్చుకున్నాడా లేదా? 
భార్యమాట లెక్కచెయ్యకుండా నాశనమైన రావణాసురుడూ అదే రామాయణంలో 
వున్నాడని మర్చిపోకండి. అయినా సీతమ్మవారు అలా కోరకపోతే అంత పెద్ద 
రామాయణమే వుండేది కాదు. 
అబ్బో... అయితే... ఇప్పుడేంటి? నీకు సాయం చెయ్యటానికి రిటైరై ఇంట్లోనే 
పడున్నాగా? చదువకున్న పిల్ల దాన్నెందుకే? 
చదువుకున్న పిల్లయితే ఏంటంట గొప్ప? మొగుడితో కాపురం చెయ్యదా? ఇంత 
వండి పెట్టదా? 
వంట చెయ్యాల్సిన కర్మ దానికేంటే? అది మహారాణి.! దానికి తగ్గ ఏ రాకుమారుడో 
వస్తాడు గుర్రంమీదెక్కి? 
మా నాన్నకూడా మా అమ్మతో సరిగ్గా ఇలాగే అనేవాడు? ఏమైంది? నన్ను 
చూడ్డానికి మీరు రిక్షాలో వచ్చారు. 


25 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 


విశ్వ : 


: నామాలు పెట్టుకున్న ప్రతి కోతీ ఆంజనేయస్వామినే అనుకుంటే ఎలా? మీ నాన్న 


విజ : 
విశ్వ క 


విజ : 
విశ్వ 
విజ : 
విశ్వ | 


విఠ : 
విశ్వ 
విజ : 
విశ్వ 


విఠ : 
విశ్వ: 
విజ : 


విశ్వ 1 


విజ : 
విశ్వ క 


విఠ : 
విశ్వ: 
విఠ : 


చాదస్తం కాకపోతే? 

మా నాన్నది చాదస్తం అంటారేంటి? 

లేకపోతే ఏంటే? డాక్టర్‌ చదివిన నాకూతురెక్కడ? ఐదో క్లాసు కూడా పాసుకాని 
నువ్వెక్కడ? రాకుమారుడు... బడిపంతులొచ్చాడు అదే గొప్ప.. నా కూతురుతో నీకు 
పోలికా? 

మీకు గాంగా కూతురుందని..? 

కొడుకుని కూడా కన్నాంగదే.. 

వాడంటేనే మీకు పడదు. 

(వెటకారంగా) గొప్ప ప్రయోజకుడనీ.. (గొప్పగా నా కూతరు నా మాటెప్పుడూ 
జవదాటదు. అదే నీకొడుకో.. 

(లోపలనుంచి) అమ్మా కాఫీ..! 

అదిగో.. లేచింది అడ్డగాడిద. 

స్టామీద కాఫీపెట్టి మీతో మాట్లాడుతూ మర్తిపొయ్యా.. 

వెళ్ళు... మిట్టమధ్యాహ్నం నిద్రలేచి కాఫీ అడుతున్న జాతిరత్నాన్ని కన్నందుకూ.. 
(ఏదో చెప్తాడన్నట్లు అక్కడే నిలబడి చూస్తుంటుంది.) ఏంటలా చూస్తున్నావ్‌... తిడితే వినే 
ఓపిక మీ అమ్మాకొడుకులకుందేమో... తిట్టే ఓపిక నాకు లేదు. వెళ్ళి పనిచూసుకో! 
అబ్బా. కాఫీనే.. (లోపలినుంచే) 

ఓండ్రు పెడుతున్నాడే.. 

నా కొడుకేం గాడిద కాదు. ఏమన్నా అంటే వాడిమీద పడతారు. 
(వంటగదిలోకెల్తుంది. విశ్వం కూడా ఆమె వెనుకే వెల్తూ...) 

నాకదేపనే..! ఎద్దంత ఎదిగి ఎందుకూ పనికిరాని కొడుకుని చూసుకొని 
బాధపడేకన్నా, అత్తింట్లో కూడా కన్నవారికి గౌరవం తెచ్చే కూతుర్ని చూసుకొని 
గర్వపడమన్నారు. 

మీరలాగే గర్వపడండి (బయటికొస్తుంది.) 

నువ్వేం చెప్పక్కర్లే..! నీ కొడుకులాగా..అది చవటకాదు. డాక్టర్‌ మహాలక్ష్మి. 
ఎంబిబిఎస్‌., యూనివర్సిటీ ఫస్ట్‌, గోల్డ్‌ మెడలిస్ట్‌. ఈ రోజో రేపో అమెరికా 
వెళుతుంది. ఎమ్మెస్‌ కూడా పూర్తి చేసుకొస్తుంది.మరి నీ కొడుకో.. బొటాబొటి 
మార్కులతో ముక్కాడు. ఎం.కాం.,! ఉద్యోగం దొరుకుతుందన్న ఆశకూడా లేదు. 
అమ్మా.. అరచి అరచి గొంతెండి పోతుంది. 

త్వరగాపో.. గొంతెండి పోయినా పోతాడు.! 

కొడుకుని పట్టుకొని ఏంటా మాటలు.(కాఫీ గ్లాసుతో కొడుకు గదిలోకి వెల్తుంది.) 


26 


గమనం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


: భూమ్మీద తిండిగింజలు ముక్కిపోతాయని కాబోలు భగవంతుడు ఇలాంటి 


విశ్వ | 


విఠ : 
విజ : 
విఠ : 
విశ్వ: 


విజ : 
విఠ : 


విశ్వ క 


విఠ : 
విజ : 
విశ్వ: 


విఠ : 
విశ్వ: 
విఠ : 
విశ్వ: 
విజ : 


విశ్వ 3 


కొడుకుల్ని పుట్టిస్తుంటాడు.(అని తనలో తనే గొణుక్కుం టూ వెళ్ళి తన సీట్లో తను 
కూర్చుంటాడు. విఠల్‌ కాఫీ తాగుటూ బయటికి వస్తాడు. అతని వెనుకే విజయకూడా వస్తుంది.) 


ఏంటమ్మా కాఫీ ఇలా వున్నాయ్‌.! 

అదీ..! మీ నాన్నతో మాట్లాడుతూ... స్టామీద కాఫీ పెట్టి మర్షిపొ య్యారా! అందుకే.. 
పొద్దునే మొదలెట్టుంటాడు కాకిగోల.! 

(వెటకారంగా) పొద్దున్నే... ఏమేవ్‌... పొద్దునే అట... (గడియారం వైపు చూస్తూ... విఠల్‌ 
గారికి మిట్టమధ్యాహ్నం పన్నెండున్నరైతేనే తెల్లా రుతుందని తెలీదే. అందుకే 
అందరూ అనుకునే పొద్దనే ఐదుగంటల కే నిద్రలేచి పాలపేకట్లు, న్యూసుపేపర్లు 
తీసుకొచ్చా.! వాకింగ్‌ కి వెళ్ళి కూరలు పట్టుకొచ్చా! నేను నిద్రలేచేసరికి సూర్యడు 
తూర్పునుండి వస్తుంటే తెల్లారిందనుకున్నా.! కాదే.! సూర్యుడు మన నడినెత్తినున్న 
ప్పుడే నీ సుపుత్రుడికి తెల్లారుతుంది. (విఠల్‌ ఏదో మాట్లాడబోతాడు. విజయ అతన్ని 
వారిస్తుంది.) ఒక టైం పంక్ష్టువాలిటీలేదు. అడ్డగాడిదలా ఊరంతా తిరగటం.. ఏ 
కోడికూసే టైంకో కొంపకి చేరటం. అది అయ్య గారి దినచర్య.! దిక్కుమాలిన 
స్నేహాలు.. దిక్కుమాలిన స్నేహాలు. (విఠల్‌ కాఫీ గ్లాసు విజయ చేతిలో పెట్టాడు.) 
అదేంటిరా సగం కాఫీ ఇందులోనే వుంచేశావ్‌. 

ఆయన మాటల్లాగే కాఫీ కూడా ఛండాలంగా వుంది.(విశ్వం ఆవేశంతో ఏదో 
అనబోతాడు. విజయ సైగలతోనే భర్తని ఆపుతుంది.) నువ్వెళ్ళి వేణ్టీళ్ళు పెట్టు. స్నానం 
చేయాలి.! 

మనిషన్నవాడెవ్వడూ మిట్టమధ్యాహ్నాలు వేన్నీళ్ళు పోసుకోడు. పైగా ఎండాకాలం. 
చెప్పు నీ కొడుక్కి. 

ఆయన దృష్టిలో నేను మనిషిని కాను. గాడిదని కదా.. చెప్పాయనకి. 
కాగేవున్నాయిరా (అంటూ వంటగదిలోకి వెళుతుంది.) 

గ్యాస్‌ సిలెండర్ల కోటా సగానికి కోసింది గవర్నమెంటు. కోటాదాటితే రేట్లు 
తట్టుకోటం నావల్లకాదు. 

నాలాంటి అడ్డగాడిదలతో చెప్పినా ఒకటే గవర్నమెంటుకి చెప్పినా ఒకటే. (అంటూ 
వేబ్లేళ్ళ గిన్నె పట్టుకొని విఠల్‌ గదిలోకి వెళుతుంది.) 

అంటే.! 

విని ఊరుకుంటాం.! 

వీటికేం తక్కువలేదు.! 

నీళ్ళుతోడారా.! (విఠల్‌ పేపర్‌ కిందపడేసి తనగదిలోకి వెళతాడు. విశ్వం వంగి తియ్యబోతాడు. 
విజయ భర్తని ఆగమని తనే తీసి సర్దుతుంది.) 

ఓరి భగవంతుడా.! కొడుకు పుట్టాడని అందరి తండ్రుల్లానే ఆనందించాను.. 


27 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 


విజ : 
విశ్వ : 
విజ : 
విశ్వ గ్‌ 


విజ : 
విశ్వ థి 


విజ : 
విశ్వ: 
విజ : 


విజ : 


విశ్వ క 
విజ : 
విశ్వ ర 


విజ : 
విశ్వ: 
విజ : 


విశ్వ | 
విజ : 
విశ్వ : 
విజ : 
విశ్వ : 


పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనియించి నపుడు పుట్టదు, జనులా పుత్రుని 

కనుగొని పొగడగ, పుత్రోత్సాహము నాడు పొందుతారని ఎందుకన్నారో 

ఇప్పుడర్థమైంది. 

(లోపలినుండి వస్తూ... ఏమని? 

కన్నది కొడుకుని కాదని.. 

అంటే? 

ఏళ్ళొచ్చినా తండ్రి పెన్షన్‌ మీద, చెల్లి సంపాదనమీదా ఆధారపడి బతుకుతున్న 

బడుద్దాయని..! 

ఇంకోసారి వాణ్ణంటే ఊరుకోను. 

ఏం చేస్తావే... విడాకులిస్తావా? పెళ్ళయిన దగ్గర్నుండి ఇలాంటివి వింటాడనే ఆశ. 

ఇది వాడికివ్వు. 

ఏంటండీ ఇది? 

మీరే ఇవ్వచ్చుగా.! 

నేనిస్తే ఏం జరుగుతుందో చూస్తున్నావ్‌ గా.! ఎంతమంది కాళ్ళూ గడ్డాలు పట్టుకొని 

అడగను చెప్పు. నాకు తెలిసిన వాళ్ళలో చిట్ట చివరి వ్యక్తి ఇతను. దీన్ని కూడా 

ఇంతకు ముందులా చేస్తే... 

సరే.. ఇస్తాలెండి..దేవుడి దగ్గర పెడుతుంది) అది సరే.! పొద్దుననగా డెలివరీ కేసని 

వెళ్ళింది అమ్మాయ్‌. ఈ పెళ్ళి చూపులవాళ్ళు సాయంత్రానికి వస్తానన్నారు. ఇది 

చూస్తే ఇంతవరకూ రాలేదు. అసలు పెళ్ళి చూపులని అమ్మాయికి చెప్పారాలేదా? 

చెప్పాలేవే.! 

ఫోన్‌ చెయ్యండి ఎక్కడిదాకా వచ్చిందో? 

(ఫోన్‌ చేస్తాడు. మహాలక్ష్మి సెల్‌ స్విచ్చాఫ్‌ వస్తుంది. భార్య ఆతృతగా చూస్తుంది.) ఫోన్‌ స్విచాఫ్‌ 

చేసిందే..ఆపరేషన్‌ థియేటర్లో వుందేమో. కాసేపాగి ట్రై చేద్దాం.! 

ఓసారి హాస్పిటల్‌ కు చెయ్యకూడదా.! 

నీమాట నీదేకానీ నా మాట వినవా? 

అది కాదండీ.. మూడు రోజుల నుండి వరుసగా ఆపరేషన్లు.. వేళాపాళా లేకుండా 

ఏంటీ ఉద్యోగం. అసలీ డాక్టరీ చదింవించద్దో అన్నా... మీరు వినలా.. అదీ వినలా.. 

ఇప్పుడు చూడండి. 

అబ్ధబ్ధబ్బ.. మీ పుట్టింటోళ్ళంతా ఒకలా వుంటారేంటే.! 

అంటే? 

వాళ్ళకు తోచదు. ఇంకోళ్ళు చెప్తే వినరు. 

నన్ననండి..! మధ్యలో మావాళ్ళ గోలెందుకు. ముందు ఫోన్‌ చేస్తారా లేదా? 

చెయ్యక చస్తానా. చెయ్యకపోతే చస్తాను. (ఫోన్‌ డైల్‌ చేస్తుంటాడు) ఫోన్‌ 
28 


గమనం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


విజ : 
విశ్వ క 


విజ : 
విశ్వ వ్‌ 


విజ : 


విజ : 


విశ్వ : 


విఠ : 


విజ : 
విఠ : 


మోగుతోందే.. (ఉరుములు, మెరుపులు) అదిగో వానపడేట్టుంది. పైకెళ్ళి ఆరేసిన బట్టలు 
తీసుకురా.! 

ఎండాకాలం వానలేంటండీ.! 

రోహిణీకార్తె మొదలైందిగా ! రోళ్ళు కూడా పగులుతాయంటారు. (విజయ డాబా 
మీదకెళుతుంది) హలో.. అమ్మా.. నేను డాక్టర్‌ మహాలక్ష్మి గారి ఫాదర్‌ ని. డాక్టర్‌ 
గారూ.. ఆ. వెళ్ళిపోయారా? ఎప్పుడూ? ఎంతసేపైందమ్మా.! పందింటికే.. ఏంలేదు 
తల్లీ ఇంకా ఇంటికి రాలేదు..! సెల్‌ స్విచాఫ్‌ లో వుంది.! సరేనమ్మా.! ఒకవేళ 
ఆసుపత్రికి వస్తే నేను ఫోన్‌ చేశానని చెప్పమ్మా..! (విజయ ఆరేసిన బట్టలు తీసుకొని 
హాల్లో వున్న దివాన్‌ కాట్‌ మీద వుంచి మడత లేస్తూ. భర్తవైపు చూస్తుంది.) అమ్మాయి హాస్పిటల్‌ 
నుండి బయల్లేరి చాలా సేపయిందట. 

మరి సెల్‌ స్విచాఫ్‌ ఎందుకు చేసిందో.! 

ఏంటే ! నువ్వు ప్రతిదానికీ అలా కంగారు పడతావ్‌. సెల్‌ ఛార్జింగ్‌ అయిపోయి 
వుంటుందిలే. 

ఏమే.! ఆ వీధి చివరిదాకా వచ్చింది ఇంటికిరాదా.! నువ్వూ నీ చాదస్తం కాకపోతే. 
సరే.! నీ కొడుకుతో ఈ రోజు వాడిపెత్తనాలన్నీ వాయిదా వేసుకొని ఇంట్లోనే 
వుండమని చెప్పు. సాయంత్రం నా కూతురికి పెళ్ళి చూపులు. 

పోయినసారి కూడా ఇలా వుండమన్నారు. అందరినీ పరిచయం చేసి వీడిని 
మాత్రం పరిచయం చెయ్యలేదు. ఎంత బాధపడ్డాడో తెలుసా? 

ఏమని చెయ్యమంటావే.! విశ్వం మాస్టారి కూతురు డాక్టర్‌ మహాలక్ష్మి 
ఎంబిబిఎస్‌. నువ్వు విశ్వం మాస్టారి భార్యవి గృహిణి. మరి విశ్వం మాస్టారి 
అబ్బాయ్‌ .. ఏం చేస్తున్నాడని అడిగితే నేనేం చెప్పను. ఎంతోమందికి ఎన్నో 
సలహాలిచ్చి బాగుచేసిన నేను, సొంత కొడుకుని బాగు చేసుకోలేక పోయానని 
చెప్పమంటావా? చేతికి అందిరావాల్సిన వయసులో కూడా ఎందుకూ 
పనికిరాకుండా పోయాడని చెప్పమంతావా? నా మాటంటేనే గిట్టదు వాడికి. 
పైగా నాతో మాట్లాడటానికి పౌరషమొకటి. వాడు స్థిరపడాలన్న దేనా బాధ 
కూడా... ఎప్పటికి అర్థం చేసుకుంటాడో. చెప్పు వాడికి పనులు చూసుకోటానికి 
మాత్రమే దానికి తోడేబుట్టినోడిగా ఈ రోజు ఇంట్లో పడుండమను. 

(నీట్‌ గా డ్రస్‌ అయ్యి బయటకొస్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేలా ఫైల్‌ ఒకటి చేతిలోవుంటుంది. 
విజయ దేవుడి దగ్గర పెట్టిన జాయినింగ్‌ ఆర్డర్‌ తీసుకొస్తుంది. ఫ్రండ్స్‌ బైక్‌ హారన్లు మోగిస్తుంటారు. 
వస్తున్నా అని సైగ చేస్తాడు) అమ్మా భోజనం బైట చేస్తాను (వెళ్ళబోతాడు.) 

ఒక్క నిమిషం నాన్నా.. ఇదిగో.. ఇదీ..! 

ఏంటిది? 


29 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 


విజ : 
విఠ : 


విజ : 
విఠ : 


విశ్వ థ్‌ 


విశ్వ | 


విఠ : 


విశ్వ క 
విఠ : 


విశ్వ: 
విఠ : 
విజ : 


విఠ : 


విశ్వ స్‌ 
విఠ : 


అదీ.! అదీ.! నువ్వే చూడు.! (విఠల్‌ చేతిలో పెడుతుంది. విఠల్‌ దాన్ని చదివి, ముక్కలు 
ముక్కలుగా చించి పారేస్తాడు. విశ్వంకి కోపం వస్తుంది. ఏమీ మాట్లాడలేక కుర్తీలో కూలబడ్డాడు.) 
ఇంకెప్పుడూ ఇలాంటి తలకుమాసిన కంపెనీల్లో ఉద్యోగాలున్నా యంటూ లెటర్స్‌ 
తీసుకురావద్దమ్మా.! 
ఆ ఉద్యోగం కోసం.! 
ఎవరెంత పలుకుబడి ఉపయోగించారో.. నాకు బాగా తెలుసు. ఒకప్పుడాడికి 
లేకపోతే మనం సాయం చేశాం. బైటోడికి అడ్డం వుండి మరీ లోనిప్పించిన 
పెద్ద మనిషికి తన కొడుక్కిప్పించాలని తెలీదా? బైటోడు బాగుపడాలి. కొడుకు 
మాత్రం బాగుపడితే ఓర్లుకో లేడు. ఇప్పుడా దిక్కుమాలినోడికి కంపెనీలో నేను 
పనిచేయాలా? మన ముందు కుర్లీలో కూర్చునే అర్హత లేని ఆ లోక్తాస్‌ ఫెలోగాడి 
కంపెనీకెళ్ళి, బాబూ..! నా కొడుక్కి ఉద్యోగం కావాలని అడుక్కొని తెచ్చిన ఈ 
ముష్టి నాకవసరంలేదు. చెప్పాయనకి. (బైటికెళ్ళబోతాడు) 
ఎంతోమందికి పాఠాలు చెప్పి రిటైరయ్యాను. ఒకళ్ళతో చెప్పించుకునే స్థితిలో 
లేనని చెప్పు నీ కొడుక్కి. అయినా ఏళ్ళు దాటుతున్నా పైసా సంపాదించటం 
చేతకాని వెధవలకి మాట్లాడే అర్హత లేదని చెప్పు. (విఠల్‌ మౌనం) 
స్వశక్తి మీద పైకొచ్చి, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న అలాంటి వ్యక్తి దగ్గర 
పనిచేస్తూ జీవితంలో ఎలా ఎదగాలో తెలుసుకుంటాడని అపాయింట్మెంట్‌ ఆర్డర్‌ 
తెస్తే చించేశాడు. దరిద్రుణ్ణి ఎవ్వరూ బాగు చెయ్యలేరు. ఎలాంటి నిర్ధిష్ట జీవేన 
గమనంలేని ఇలాంటి కోడుకుని కన్నందుకు మనలాంటి తల్లి దంద్రులకీ శిక్ష 
తప్పదే.! 
ఆయనగారన్నట్లు ఇక్కడెవ్వరూ ఖాళీగా కూర్చోట్లేదు. యూత్‌ లో ఏదో చెయ్యాలనే 
తపన ఉంది. అవకాశాలు రాకే ఎదురు చూస్తున్నారు. 
వచ్చిన అవకాశాలను వదులుకునే వాళ్ళనేమంటారే? 
బూట్ల కంపెనీలో గుమస్తా ఉద్యోగాలు, దేవాలయాల్లో చెప్పుల స్టాండు 
ఉద్యోగాలు.. మావల్లకాదు. 
రైట్‌..! ఈ తడికచాటు మాటలొద్దు. ఫేస్‌ టూ ఫేస్‌ మాట్లాడు. చెప్పు. నీ జీవితంలో 
నువ్వేమవ్వాలను కుంటున్నావ్‌? 
ధనవంతుడ్నవ్వాలనుకుంటున్నా.! 
రేయ్‌.! 
నిజమేనమ్మా.. తప్పేముంది? ఒక్కోళ్ళకీ ఒక్కో ఆశయం వుంటుంది. ఒకళ్ళకి 
డాక్టర్‌ అవ్వాలనీ, ఒకళ్ళకి లాయరవ్వాలనీ, నాకు ధనవం తుడవ్వాలనీ. 
ఆశయముండగానే చాలదుసార్‌..! దానికి తగిన కృషి వుండాలి. 
ఆ ప్రయత్నంలోనే వున్నా 

30 


గమనం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


విశ్వ | 
విఠ : 
విశ్వ 1 
విజ : 
విశ్వ | 
విఠ : 
విశ్వ 


విఠ : 
విశ్వ: 
విఠ : 
విశ్వ: 
విఠ : 
విజ : 


విఠ : 
విజ : 
విశ్వ: 
విజ : 
విశ్వ: 


విఠ : 
విశ్వ క 


విఠ : 


విశ్వ : 


విఠ : 


రైట్‌.. నువ్వు కృషిచేసే ప్రయత్నంలో వున్నావ్‌.. కానీ కృషి మాత్రం చెయ్యట్లేదు. 
నాన్నా.. 
ఏం.. ఆవేశం పొడుచుకొచ్చిందా? 

అదికాదండీ 

మధ్యలో మాట్లాడకు. ప్రతిదానికీ కొడుకుని వెనకేసుకస్తావ్‌.. 

ఏంటమ్మా ఈన.. కొడుకుని అర్థం చేసుకోడా? 

కన్న మాకే కాదురా.. నీకు నువ్వు కూడా అర్లంకావు. ఎందుకంటే నీకంటూ ఒక 
వ్యక్తిత్వంలేదు. నీకు దేనిమీద అవగాహన లేడు. నువ్వు ఒకళ్ళ సలహాతీసుకోవు. 
మీమాట మీదే కానీ, నామాట వినరా? 

ఇక వింటానికేంలేదు. నేను చెప్పటమే మిగిలింది. నీ కాళ్ళమీద నువ్వు నిలబడు. 
అంటే.. ఇంట్లోంచి వెళ్ళిపోమనా.? 

కరెక్ట్‌ గా క్యాచ్‌ చేశావ్‌. గెట్‌ లాస్‌. 

ఆస్తిలో నాకివ్వాల్సిన వాటా నాకిస్తే నాదారి నేను చూసుకుంటా... 

ఆయనేదో ఆవేశంలో అంటే నువ్వేంటిరా? చెప్పు నాన్నగారికి ఆయన చెప్పినట్లే 
వింటానని. 

నేనెందుకు చెప్పాలి? అసలు నాన్నంటే ఎలా వుండాలి. కొడుకు ఎదుగుతానంటే 
వాడికి సాయం చెయ్యాలి. అంతేకానీ 

నువ్వూరుకోరా.. 

సిగ్గులేకుండా మళ్ళా మాటలొకటి.. 

మీరుకూడా ఉంటం. ? 

చూస్తున్నావ్‌ గా.. కుక్కవాగినట్లు వాగుతున్నాడు ఇందాకట్నుంచి. అరిచే కుక్కల్ని 
రాళ్ళ తో తరిమేస్తారు. 

నన్ను డబ్బుతో తరిమెయ్యండీ... 

చిల్లిగవ్వ 'ఇవ్వక్కర్లేదు. నీకు దిక్కున్నచోట చెప్పుకో... (విజయ ఏదో చెప్పబోతుంది. 
విఠల్‌ వినకుండా) 

నువ్వూరుకోమ్మా..నీకు తెలీదు... చెల్లెలి మెర్లూర్‌ ఫంక్షన్‌ ఎంత గ్రాండ్‌ గా చేశాడు. 
దాని మెడిసిన్‌ కి ఎంత ఖర్చుపెట్టాడు. సగం ఆస్తి అమ్మేశాడు. రేపు దాని పెళ్ళి 
ఇంకెంత గ్రాండ్‌ గా చేస్తాడో... దీన్ని చేసుకోటానికొచ్చినోడు ఊరకే వుంటాడా... 
లక్షల్లో అడుగుతాడు. అప్పుడున్న కాస్తా అమ్మేస్తే నాసంగతేంటి? అందుకే నాకు 
రావాల్సిన వాటా నాకిస్తే నాదారి నేను చూసుకుంటా... నువ్వూ నాతో వచ్చేద్దుగాని. 
ఇది నేను సంపాదించుకున్న ఆస్తి. నా ఇష్టమొచ్చినట్లు ఖర్జుచేసు కుంటా... అడిగే 
అధికారం ఎవ్వరికీలేదు. 

కనమని నేనడిగానా? దానికంతంత ఖర్చుపెట్టి నాకెందుకివ్వవు. అదేనా నీకు 


31 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 


విశ్వ 


విఠ : 
విశ్వ న్‌ 


విఠ : 


విజ : 


విఠ : 


పుట్టింది నేను కాదా? 

నోర్ముయ్‌.. నేను చదవమన్న చదువు నువ్వు చదివావా? నేను చెప్పినట్లు 
ఏరోజన్నా విన్నావా? అదిరా నాకు సరైన వారసురాలు. నేను చెప్పినట్లు అది 
డాక్టర్‌ చదివింది. ఈ రోజుకూ నామాట జవదాటదు. అయినా దానికీ పైసా 
ఇవ్వలేదు. నీకూ ఇవ్వాల్సిన అవసరంలేదు. 

నా చదువుకు తక్కువ ఖర్చయింది. దానికి ఎక్కువ ఖర్చయింది. అంటే నేను నీకు 
డబ్బు ఆదాచేశాను. ఆ డబ్దే నాకిస్తే ఏ వ్యాపారమో చేసుకుంటా. 
నేనేవిషయమైనా ఒకసారే చెప్తాను. నీకింకోసారి చెప్తున్నా.. నీ దంటూ ఈ ఇంట్లో 
ఏదీ లేదు. ఆఖరికి నువ్వేసుకున్న బట్టలతో సహా.. అన్నీ నేను కొనిచ్చినవే.. 

నేను కొన్నాను.. నేను కొన్నాను అంటున్నావ్‌... ఎవరికోసం కొన్నావ్‌? నీకు 
పుట్టినోళ్ళకోసమేగా.. అయినా చస్తూ.. చస్తూ పట్టుకు పోతాడా.. (అంటూ తల్లికి 
చెప్పబోయాడు..విజయ విఠల్‌ చెంప పగిలిపోయేలా కొట్టింది. విఠల్‌ షాక్‌ అయ్యాడు.) 
నోర్ముయ్‌... ఇందాకట్నుంచి చూస్తున్నా... నోటికెంతమాటొస్తే అంత మాటా 
అంటున్నావ్‌... ఇప్పటిదాకా నేను నిన్ను వెనకేసుకొచ్చి పెద్ద తప్పేచేశా.. రేయ్‌.. 
అలా ఎందుకు చేశానో తెలుసా? ఏరోజుకన్న నువ్వు తెలుసుకుంటావ్‌ లే అన్న 
ఆశతో... నాకిప్పుడు అర్థమైంది... నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవని. 

ఆలైట్‌. మీ మొగుడూ పెళ్ళా లిద్దరూ ఒకటయ్యారన్నమాట. మీ ఇద్దరికీ కూతురే 
కావాలి.. కొడుకు వద్దనమాటీ.. ఇక ఈ ఇంట్లో వుండాల్సిన అవసరంలేదు. కేవలం 
కట్టుబట్టలతో వెల్తున్నా.. కోట్లు సంపాదించాకే వస్తా.. 


: నువ్వే రాక్కర్లేదు. 
: నీకూ నీ మొగుడికి పట్టిన పిచ్చే పట్టింది. అందుకే ఇలా అంటున్నావ్‌. కట్టుబట్టలతో 


వెల్తున్నా.. (విఠల్‌ ఆవేశంగా బయటికెల్తాడు. విశ్వం విఠల్‌ బాధపడుతూ ఒకరికొకరు దగ్గరగా 
వస్తారు.. ఇంతలో పీటర్‌ లోనికొస్తాడు) 


శ నమస్కారం మాస్టారూ... 

: రా పీటర్‌. రా.రా” 

: అయ్యా.. తమరూ అమ్మగోరూ.. అలా పక్కపక్కనే నుంచోండి. 

: ఏంటి పీటర్‌? 

: నుంచోండయ్యా.. 

: రావే..రా.. (పక్కపక్కనే నుంచుంటారు. పీటర్‌ తన సంచీలోంచి రెండు జతల చెప్పులు తీసి 


నాయం 


: పీటర్‌.. ప్రతి సంవత్సరం ఇలా చెయ్యటం ఏం బాలేదు. 
: అయ్యా.! నేనీ స్థితిలో వుంటానికి కారణం మీరు. ముప్పె ఐదేళ్ళ క్రితం ఇదే 


రోజు నేను పొట్టిచేత్తో పట్టుకొని కులవృత్తి చేసుకుందోమని ఈీ ఊరొచ్చాను. 
32 


గమనం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


దేవుడిలా మీరు నాకు ఆరోజు డబ్బుసాయం చేశారు. బ్యాంకులో మీరు అడ్డముండి 


విశ్వ : 


చెప్పుల దుకాణం పెట్టిచ్చారు. అంచెలంచెలుగా ఈ రోజు ఇన్ని దుకొనాలకి 
యజమానినయ్యానంటే అదంతా మీ చేతి సలవేనయ్యా.. 


: పొగడ్త పన్నీరులాంటిదయ్యా.. మీద చల్లుకోవాలే కానీ తాగెయ్య కూడదు. 
: మీరు చేసిన పనులు గుర్తచేస్తే మీకు పొగడ్తలాగే అనిపిస్తది. కానీ నిజం 


నిజంకాకుండా పోదుగా.. చెప్పులు కుట్టుకుంటా బతకాల్సిన నా కొడుకుని 
ప్రయోజకుడ్ని చేసిన గొప్ప మనసయ్యా మీది.. ప్రతి సంవత్సరం మీ ఇద్దరికీ నేనే 
చెప్పులు కుట్టి తెస్తాను. కాదనకుండా తీసుకోండి.. (దణ్జంపెడతాడు.) 


: ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి ఒప్పించేస్తావ్‌..(చెప్పులు తొడుక్కుంటారు ఇద్దరూ... ఆరోజు 


నేనొక సామాన్యునిలా స్పందించానంతే. 


: చేసిన చిన్న సాయాన్ని గుర్తుపెట్టుకునే నీలాంటివాళ్ళు ఎంతమంది వుంటారు 


పీటర్‌? 


: బాబుగారు ఉద్యోగంలోకి ఎప్పటి నుండివస్తామన్నారయ్యా.. 
: నువ్వు మరెవరినైనా చూసుకో పీటర్‌. 
: అదేందండీ.. (విజయవైపు చూశాడు. విజయ తలదించుకుంది. దివాన్‌ కాట్‌ మీదున్న బట్టలు 


తీసుకొని లోనికి వెళ్ళిపోయింది.) 


ఏ; వాదా ఉద్యోగం చెయ్యనన్నాడయ్యా.. 
: ఏం? నాదగ్గర పనిచెయ్యటానికేమైనా ఆలోచిస్తుంటే చెప్పండి మాట్టారూ.. 


వ్యాపారంలో వాటా ఇస్తానని ఎప్పుడో చెప్పాను. మీరే వద్దన్నారు. ఇప్పటికైనా 
కూ (ఎ 
ఫర్వాలేదు. 


: నువ్వు వాటా ఇవ్వటానికి, నేను తీసుకోటానికి మనిద్దరి మధ్య వున్నది వ్యాపార 


సంబంధం కాదు. 


: క్షమించండయ్యా.. నా ఉద్దేశం అదికాదు. మీరే అన్నారుగా బాబుగారు ఉద్యోగం 


కోసం అక్కడా ఇక్కడా తిరుగుతున్నారు. ఎక్కడా రావట్లేదని. మన కంపెనీలోనే 
అయితే మన మనిషిగా, బాధ్యతగా వుంటాడని అనుకున్నాను. యాపారంలో 
వాటా ఇస్తానని ఎందుకన్నానో తెలుసా.. యాపారానికి కావాల్సింది నమ్మకం. 
యాపారమే ఆయనదైతే అభివృద్ధి చేసుకోటానికి ఎక్కవ శ్రమచేస్తాడు. మరి 
కొంతమందికి పని దొరికిద్ది. ఇయన్నీ ఆలోచిచ్చే అపాయింట్ట్మెంటు ఆర్డరిచ్చా.. 
వాళ్ళకి కావాల్సింది హక్కులేనయ్యా.. బాధ్యతలు కావు. అయినా మనం 
అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది. ఆ లెక్కలేవో నేనే 
చూసిపెడతాలే.. 


: వద్దయ్యా.. ఈ వయసులో మిమ్మల్ని కట్టపెట్టటం.. వద్దులేయ్యా.. నేనే ఏదోటి 


ఆలోచిత్తాలే.. టౌన్‌ లో ఇంకో రెండు దుకానాలు కొనిపెట్టా.. మంచి రోజు చూసి 
33 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 


విశ్వ వ 


విశ్వ : 


విశ్వ క 
విజ : 


విశ్వ : 
విజ : 
విశ్వ వ 
విజ : 
విశ్వ గ 
విజ : 
విశ్వ : 
విజ : 


మీరు ప్రారంభిస్తే,.. 

పీటర్‌. ఎంతోమందికి ఉపాధి కల్పించాలన్న నీ సంకల్పం చాలా గొప్పది. 
నీలాంటి వాడికి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. ఇప్పుడు పంచాంగం 
చూడలేను. తర్వాత చూసి చెప్తాలే. 


: అయ్యా.. నేనెల్లొత్తా.. 
: మంచిది వెళ్ళిరా.. (పీటర్‌ వెళ్ళిపోయాడు. లోపలి నుండి విజయ కేక పెట్టింది. విశ్వం 


ఏమైందంటూ పరుగుపరుగున లోనికెళ్ళాడు.. విజయ ఏడుస్తూ వచ్చి దివాన్‌ కాట్‌ మీద కూర్చుంది. 
ఆమె వెనకే విశ్వం చేతిలో లెటర్హో వచ్చాడు. లెటర్‌ చదువుతూండగానే ఫోన్‌ రింగయింది. విశ్వం 


వెళ్ళి ఫోన్‌ లిఫ్ట్‌ చేశాడు.) 

హలో.. మహాలక్ష్మీ. ఎందుకిలా చేశావ్‌? ఆ.. ఎందుకిలా చేశావ్‌.? నా మర్యాదని 
మంట గలిపి ఎవడో అనామకుడితో వెళ్ళిపోయావ్‌.. నోర్ముయ్‌... పెళ్ళిచేసుకొని 
వెళ్ళిపోయావు అనరే.. లేచిపోయిందని నా మొహాన ఉమ్మేస్తారు. ఇంకెప్పుడూ 
నాతో మాట్లాడాలని ట్రై చెయ్యకు. నేను చచ్చినా కూడా నా మొహం చూడ్డానికి 
రాకు. (బాధపడుతూ ఫోన్‌ పెట్టేశాడు. విజయ, విశ్వం ఇద్దరూ ఏకాకులై పోయామన్న బాధతో 
వుండిపోతారు.) 


లైట్స్‌ ఆఫ్‌ 


సీన్‌ 2 
(విశ్వం మాస్టారు కుర్తీలో కూర్చొని కూతురు సాధించిన మెడల్స్‌ నే తడుముతూ వుంటాడు. 
ఇంతలో వంటగదిలోంచి పెద్ద చప్పుడు అవుతుంది. హడావుడిగా లేస్తాడు.) 


ఏం జరిగిందే.. కిందపడ్డావా ఏంటి? (నడవబోతూ కాలికి కుర్తీతగిలి ముందుకు పడబోయి 
అంతలోనే తమాయించుకుంటాడు.) 

యిస్‌.. యిస్‌.. (అని మూలుగుతూ వేదిక మీదికొస్తుంది విజయ. విశ్వం ఎదురెళ్ళి ఆమెను 
దీవాన్‌ కాట్‌ మీద కూర్లోబెడతాడు.) కుక్కర్‌ కాలిమీద పడిందండీ.. 

సాయం కోసం పిలిస్తే రానా.! 

అవసరమైతే నేను పిలవనా? 

ఏం పిలిచావ్‌ ఇప్పుడు 

పిలిచేలోపే ఇలా జరిగింది. 

అందుకే ఏ పనీ ఒంటరిగా చేయద్దని చెప్తా. 

నా ఒంట్లో ఎపికుందిగా.. 

నువ్వు చిన్నపెల్లవి కావుగా.. 

మీకన్నా చిన్నదాన్నేగా.. 


34 


గమనం స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


విశ్వ క 


విజ : 
విశ్వ | 
విజ : 
విశ్వ | 
విజ : 
విశ్వ | 


విశ్వ : 


విజ 


విశ్వ : 


విశ్వ 


విజ : 
విశ్వ క 


విజ : 
విశ్వ : 
విజ : 
విశ్వ | 
విజ : 
విశ్వ | 
విజ : 
విశ్వ : 


విజయా.. వయసు మీదపడుతున్నా నీ చలోక్తులకి లోటులేదు. నీ ఆరోగ్యాన్ని 
కూడా చూసుకోవాలిగా.. డాక్టర్‌ బరువులు మోయ ద్దన్నాడా లేదా.. ఇంకెప్పుడూ 
ఇలాంటి సాహసాలు చెయ్యకు. అవసరమైతే నన్ను పిలువు. 

సరేలెండి.. 

నువ్వలాగే అంటావ్‌.. పిలవ్వు.. 

పిలుస్తాలెండి.. 

చూన్లాగా.. 

ఏమండీ. (ఏదో చెప్పబోయి ఆగిపోతుంది) 


ఏంటే..? (విజయ మొహం తిప్పుకుంటుంది. ఆమెలో అంతర్లీనంగా ఏదో తెలీని ఆర్జత.. భర్తకు 
ఎలా చెప్పాలో అర్థంకాని పరిస్థితి. కలసి ఆమె కళ్ళలో నీటిధారలు భర్తకు కనబడనీకుండా 
దాచేస్తుంది. కానీ విశ్వం ఆమె గడ్డం పట్టుకొని తనవైపు తిప్పుకుంటూ..) 


ఏంటే.. నాతో చెప్పకూడదా... 

: ఏంలేదండీ.! 

విజయా.! ఈ వయసులో మనిద్దరం ఒకరికొకరం సాయంగా వుండాలి. నీ 
మనసులో ఏదో పెట్టుకొని కేవలం నువ్వే బాధపడటం మంచిది కాదే.! నీకో 
విషయం చెప్పనా..! బాధను నలుగురితో పంచుకుంటే మనసు తేలికవుతుంది, 
ఆనందాన్ని పంచుకుంటే మనసు రెట్టింపు ఆనందాన్ని పొందుతుందే. ఏదైనా 
నీతో పంచుకో టానికి నేనున్నాను. (విజయభోరున భర్త గుండెలమీద వాలుతుంది.) 

(ఆమె తల నిమురుతూ..) పిచ్చిదానా..! ఏం జరిగిందనే.. ఇప్పుడు.. ఎందుకలా 
బాధపడుతున్నావ్‌..! 

నేను పొయ్యేలోపు ఒక్కసారి పిల్లల్ని చూడాలనుందండిీ.. 

(అతనుకూడా చలించిపోతాడు) నాకు మాత్రం లేదనుకున్నావా? ఎక్కడున్నారో తెలిస్తే 
నేనే వెళ్ళి వాళ్ళను తీసుకొస్తా..! 

యూప. మీకు వాళ్ళమీద కోపం లేదా.? 

నీకుందా? 

నా సంగతి వదిలెయ్యండి.. మీరు చెప్పండి? 

లేదు. 

అమ్మాయి మీదకానీ, అబ్బాయి మీద కానీ.., 

ఇప్పుడెందుకే ఇవన్నీ? 

చెప్పండీ.. 

నాకు ఇద్దరిమీదా కోపం లేదు. ఎందుకిలా వాళ్ళ జీవితాల్ని నిర్ణయిం చుకున్నారా 
అని బాధతప్ప. ఎందుకడుగుతున్నావ్‌ ఇదంతా? 


35 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 


విజ : 
విశ్వ వ్‌ 


విజ : 
విశ్వ క్‌ 
విజ : 
విశ్వ వ్‌ 


విజ : 


విశ్వ క్‌ 
విజ : 


విశ్వ క 
విజ : 


విశ్వ : 


విజ : 


విశ్వ క 


విజ : 
విశ్వ: 
విజ : 


ఏంలేదులెండి? 

విజయా..! ప్రతి తల్లీతండ్రి ఎప్పుడో అప్పుడు వాళ్ళ బిడ్డల్ని వదులు కోవాల్సిన 
సమయం వస్తుంది. ఒకటి బిడ్డలే మనల్ని వదిలేసి వెళ్ళి పోవటమో, లేక మనమే 
ఈ భూమిమీద నుంచి వెళ్ళిపోవటమో జరిగితే.. 

ఏం మాటలండీ.. 

వేదాంతమే.. ఈ వయసులో మనకి కావాల్సిందిదే..! జీర్ణించుకో టానికి మనకి 
కష్టంగానే వున్నా.. అలవాటు పడక తప్పదు. 

బాధపడకండీ.. మీకు నేనున్నాను, నాకు మీరున్నారు. 

(నవ్వి) నాది నాకే చెప్తున్నావా? 

మీకు ఓ విషయం చెప్పనా(ఏంటన్నట్లు చూస్తాడు) మన మహాలక్ష్మి ఫోన్‌ చేసి మీ 
గురించి అడిగింది. (కొంత ఆనందానికి లోనవుతాడు. కానీ దాన్ని కప్పిపుచ్చుకుంటూ...) 
ఏమని? 

నాన్నగారి ఆరోగ్యం ఎలా వుంది. టైంకి భోజనం చేస్తున్నారా? మాత్రలు 
వేసుకుంటున్నారా? నాన్నగారికి వండే ఆహారపదుర్ధాల్లో ఉప్పు,కారం తగ్గించు 
ఆయని బీపీ వుంది. అలాగే షుగర్‌ ఫ్రీ పంచదార మార్కెట్లోకి వచ్చింది, నీకు 
తెలీకుండా ఆయనకి చాలా సార్లు తియ్య కాఫీ ఇచ్చాను. తియ్యటి కాఫీ 
తాగుతుంటే ఆయన మొహంలో ఆనందం నేనింకా మర్చిపోలేదంటూ.. గలగలా 
మాట్లాడిందండిీ.. 

ఇవన్నీ ఈ పోనులోంచేనా? 

కాదండీ.. మన రామారావుగారమ్మాయి వనజకి ఫోన్‌ చేసిందట. పేరంటానికెల్తే 
వనజ చెప్పింది. 

మన ఫోన్‌ కే చేస్తే నువ్వూ మాట్లాడుకుంటావ్‌ గా.. ఈ సారి వనజకి ఫోన్‌ చేస్తే 
మనింటికే చేసి మాట్లాడమన్నానని చెప్పు. 


సరే. ఇంకో విషయమేంటంటే... మీరు తాత కాబోతున్నారట.. ( విశ్వం మాస్టారి 
ఆనందానికి అవధులు లేవు. మరోసారి చెప్పమన్నట్లు భావోద్వేగానికి గురయ్యాడు. ఇది నిజమా 


అన్నట్లు మైమ్‌ లో ఎక్స్‌ ప్రెషన్‌ ఇచ్చాడు.) మీరు తాత కాబోతున్నారట.. నేను అమ్మమ్మనవు 
తున్నానట.! 

మా అమ్మ.. అమ్మవుతోందా.. మా అమ్మ అమ్మవుతోంది. ఇంత మంచిమాట మనకే 
చెప్పచ్చుగదే.. సరే.. ఇంకా.. ఇంకా చెప్పు నా చిట్టితల్లి గురించి.. ఇంకేం చెప్పింది. 
ఈరోజు అమ్మాయికి అల్లుడు సీమంతం చేస్తున్నాడట. 

అల్లుడు నా చిట్టితల్లిని బాగా చూసుకుంటున్నాడా? 

కాలు కిందపెట్టనీకుండా. కంటికి రెప్పలా చూసుకుంటున్నాడటండీ.. 


36 


గమనం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


: అమ్మాయినీ, అల్లుడుగారినీ బయల్లేరి మనింటికొచ్చెయ్యమను. ఆ సీమంతం 


విశ్వ : 
విజ : 
విశ్వ : 


విజ : 
విశ్వ క 


విజ : 


మనమే చేద్దాం.. లేదు మనం చెయ్యాల్సిందే.. 

వాళ్ళు మనదేశంలో లేరటండీ.. ఏదో చెప్పింది కానీ గుర్తులేదు. కానీ రెండు 
రోజులకొకసారి చేస్తుందట... (ఫోన్‌ రింగవుతుంది. విశ్వం ఫోన్‌ అందుకుంటాడు) 
ఎవరండీ... 

ఎవరో తెలీదు.. రోజూ ఇదో తంతయిపోయింది. ఫోన్‌ చేస్తారు... మాట్లాడరు. 
(ఫోన్‌ పక్కన పెట్టేస్తూ...) పట్టీ కట్టుంచమని కిరాణా కొట్లో చెప్పొచ్చా. నేనలా ఎటిఎం 
దాకా వెళ్ళి పెన్షన్‌ డ్రా చేసి సరుకులు పట్టుకొస్తా.. నువ్వే పనులూ చెయ్యద్దు... 
నేనొచ్చి సాయం చేస్తా.. నా చిట్టి తల్లికీరోజు మనం సీమంతం చేద్దాం... 

(ఫోన్‌ వైపూ భర్తవైపూ చూస్తుంది. భర్త వెళ్ళగానే పరుగున ఫోన్‌ దగ్గరికొస్తుంది.) హలో. 
మహాలక్ష్మీ... మీ నాన్నగారికి నీమీద అసలు కోపమేలేదు. నువ్వు వనజకి ఫోన్‌ 
చేస్తున్నవాని చెప్పా... యనతో కాకుండా నాతో మాట్లాడుతున్నావని తెలిస్తే 
ఆయన తట్టుకోలేరే. ఒక్కసారి ఆయనతో మాట్లాడచ్చు కదా.. యన నీమీదే 
పంచ ప్రాణాలు పెట్టుకున్నారే. వద్దమ్మా... పడవద్దు. కడుపుతో వున్నవాళ్ళు ఏడిస్తే 
పుట్టేబిడ్డకి మంచిదికాదమ్మా.. ఇప్పుడు బాధపడి ఏం ఉపయోగం చెప్పు మాతో 
ఒక్కమాట ముందే చెప్తే మేమే నీ పెళ్ళి చేసేవాళ్ళం కదమ్మ.. 


: (తెరలోంచి) మాట్లారూ..మాట్లారూ.. (అంటూ లోనికొస్తాడు) 
: రా పీటర్‌.. మాస్టారు అలా ఎటిఎం దాకా వెళ్ళారు. వచ్చేస్తారు. నేను మళ్ళా 


మాట్లాడతాను. వుంటాను. (ఫోన్‌ పెట్టేస్తుంది) మంచినీళ్ళు తాగుతావా పీటర్‌. 


: వద్దమ్మా... తాగే వస్తున్నా 
: కూర్చోపీటర్‌.. (అంటూలో లోపలికెళ్ళింది) 
: ఫర్వాలేదమ్మా.. (పీటర్‌ సెల్‌ మోగుతుంది) అలో.. ఒరే అబ్బాయ్‌. ఇప్పుడే 


మాట్టారికాడికొచ్చారా? డాక్కుమెంటు కాయితకాలు పట్టుకొచ్చా.. ఆ రాయుడిగోరి 
పొలం కూడా అమ్మకానికొచ్చిందని చెప్పాగా.. కొనమంటావా? ఆ కాయితకాలు 
కూడా తెచ్చా... (విశ్వం మాస్టారు సరుకుల సంచీతో వస్తాడు.) నేము మాట్టారితో 
మాట్టాడతా.. నువ్వూ ఓపాలి మాట్టాడరా.. ఆ పెబువు దయవల్ల ఈయన తప్ప 
మనకి పెద్దదిక్కెవరు న్నారని. 


: (సంచి పక్కనపెట్టి) ఏంటి పీటర్‌? ఎవరితో మాట్లాడుతున్నావ్‌. 
: పిలగాడితో.. 
: ఫోన్‌ చెవిలోనేవుందిగా.. కెనడాదాకా వినిపించేలా మాట్లాడాలా? 


(నవ్వుకుంటారిద్దరూ) 
37 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 


పీట : 
విశ్వ న్‌ 


ఒరేయ్‌ అబ్బాయ్‌... మాట్టారొచ్చాడు. మాట్టాడు. (ఫోన్‌ ఇస్తాడు) 

చెప్పరా శ్యామ్‌. ఏం డాక్యుమెంట్లు... ఆ.. అవా... సరే... నేను చూస్తాలే. రాయుడిగారి 
పొలం మంచిదేరా.. ఎందుకమ్ముతున్నాడో.. నేను చూస్తాలే... పేదలకి సహాయం 
చెయ్యాలన్న మీ సంకల్పం మంచిది నాన్నా. ఆ ఏర్పాట్లు నేను దగ్గరుండి 
చూస్తాలేరా? ఎప్పుడొస్తున్నావ్‌.. సరే.. 


: ఏంది మాట్లారూ.. ఏందిసయం... ఇన్ని సరుకులు... పండగేమన్నా సేత్తున్నావా 


ఏంది? 


: మా అమ్మాయి మహాలక్ష్మికి ఈ రోజు సీమంతం చేస్తున్నాం పీటర్‌... (విజయ 


బయటికొస్తుంది.) 


: ఏందీ.. అమ్మాయిగారొచ్చారా? అమ్మాయిగారూ... అమ్మాయిగారూ... ఓపాలి బైటికి 


రామ్మా... అబ్బా.. ముందే తెలిత్తే మా మేరిని కూడా ఎంటబెట్టుకొచ్చేవాడ్నే.. ఇప్పుడే 
వత్తానుండంది.. 


: తను రాలేదు పీటర్‌ 

: మరి సీమంతమన్నారు? 

: నీమేరిని నువ్వెలా తీస్తావయ్యా.. 

: ఫోటో తెత్తా.. పిచ్చిది ఏడనున్నా నిన్నే సూసుకోవాలి మావా... అనేది.. ఏడికెల్లినా 


నన్నెంటబెట్టుకెల్లు మావా... అనేది.. అందుకే నాతోపాటే దాని ఫోటో కూడా 
కారులో పెట్టుకొని తిరుగుతుంటా.. 


: ఇప్పుడు నా కూతురికీ సీమంతం అలాగే చెయ్యాలనుకున్నా.. కూతురికి 


సీమంతం చేయాల్సింది పుట్టింటి వాళ్ళే... అది బాధ్యతతత కాదు.. కూతురుమీద 
ఆ ఇంటికున్న మమకారంతో... 


: అంటే.. 
విశ్వ క 


తను ఈ దేశంలో వుంటే అందరిలాగే చేసేవాడిని. కానీ మనకి అందుబాటులో 
లేదుగా... అందుకని నా కూతురు మిగిలిన జ్ఞాపకాలకు చేస్తున్నా.. విజయా... 
ఇక్కడే నా కూతురు నాచేతి గోరుముద్దలు తిన్న ది. తను నామీద అలిగినప్పుడు 
ఇదిగో ఇక్కడే ఈ దివాన్‌ కాట్సీదే కాళ్ళు ముడుచుకొని నేను సారీ చెప్పిందాకా 
మాట్లాడేది కాదు. ఇదిగో ఈ కుర్తీలో కూర్చొని చదువుకునేది. పరీక్షలకు చదువుతూ 
కునికీపాట్లు పడుతుంటే నేన ఇక్కడ నుంచొని తనకి టీ ఇచ్చేవాడిని. ఇది తను 
యూనివర్సిటీలో సాధించిన గోల్డ్‌ మెడల్‌. చూడు నా తల్లి నవ్వుతూ దిగిన ఫోటో. 
ఇన్ని జ్ఞాపకాలు మా అమ్మ నాకోసం వదిలేసి వెళ్ళి పోతే నేను తనకేమిచ్చాను. నీ 
మొహం చూపించద్దు, ఇంటినుంచి వెళ్ళిపో అన్నాను. 


: మాట్టారూ.. ఇంత అభిమానం గుండెల్లో దాచుకున్న మీరు అమ్మాయిగార్నెందుకు 


వెలేశారయ్యా.. 
38 


గమనం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


విశ్వ : 


పీట : 


నేను దానితో ఒక తండ్రిలా కాదు స్నేహితుడిలా వున్నాను. అది నన్ను 
స్నేహితుడిలాకాదు..తండ్రిలా చూసింది. అందుకే తను నాకే విషయం 
చెప్పకుండా దాచింది. తండ్రిలా స్పందించాను. మీరంతా అనుకున్నట్లు తనను 
నేను శిక్షించలేదు.. ఆ శిక్షను నేను అనుభవిస్తున్నాను. 


: యావండీ.. 
: అవును విజయా... నేను పిల్లలని అర్థం చేసుకోలేదో.. వాళ్ళే మనల్ని అర్థం 


చేసుకోలేదో.. జరిగిందేదో జరిగిపోయింది. తను ప్రేమించిన విషయం ఒక్కమాట 
నాతో చెప్తే నేను ఆలోచించేవాడిని కాదా? 


: బాధపడకండయ్యా.. ఆ పెబువు మంచోల్లకి మంచే చేస్తాడు. చెడ్డోల్లని 


కూడామంచి మార్గంలో పెడతాడు. ఏ రోజుకైనా మీకు మంచిరోజులొత్తాయ్‌. ఆ 
నమ్మకం నాకుంది మాట్లారూ.. 


: నీ నోటి పుణ్యమా అని ఆ రోజులొస్తే నీపేరు చెప్పుకుంటా పీటర్‌. 


అమ్మా.. పెబువు సేతిలో గొట్టిపెల్ల ఎందుకుంటుందో తెలుసా? గొట్టిపిల్ల అంటే 
మనుసులు. దారి తప్పుతున్న గొట్టిలని ఆ తండ్రి ప్రేమగా దగ్గరికి తీసుకొని 
వాటిని సరైన దారిలో పెడతాడంటానికి గుర్తు. ఆ ప్రేమ తప్ప ఆ తండ్రి దగ్గర 
ఇంకేమీలేదమ్మా.. మీకు తప్పకుండా పెబువు ఆశీస్సులుంటాయి. మీకంతా మంచే 
జరిగిద్ది. 


: పీటర్‌ మాటలతో మనసు తేలికయింది. అందుకే అంటారే.. సజ్జన సాంగత్యంలో 


అంతులేని ఆనందం దొరుకుతుంది అని.. 


: ఇంతకీ అమ్మాయిగారు గర్భవతి మీకెవరు చెప్పారు మాట్టారూ.. 

: ఇప్పుడెందుకులే పీటర్‌.. 

: మన రామారావు కూతురు వనజకి ఫోన్‌ చేసి మాట్లాడుతుందట. 

: అవును (తడబడుతుంది) 

: రామారావుకి చెవుడొచ్చి నాలుగు నెలల కితమే ఫోను తీసేశాడు కద మాట్లారూ. 


ఆల్లింట్లో సెల్‌ పోను కూడా లేదు. 


: (విజయవైపు చూస్తాడు. ఆమె తలొంచుకుంది.) నిజం చెప్పు. మన అమ్మాయి వనజకి ఫోన్‌ 


చేయలేదు కదూ. ఎందుకు చెప్పావలా.. అంటే ఇదంతా.. నేను చేసినదంతా... 
కాలమే నాతో ఆడుకుంటుంది అనుకున్నాను. నువ్వు నాతో ఆడుకుంటున్నావా 
విజయా... (పీటర్‌ క్షమించండి అన్నట్లు విజయ వైపు చూశాడు) 


విజ : లేదండీ! మన అమ్మాయి ఫోన్‌ చేసిన మాట నిజం. వనజకి కాదు. మన ఇంటికి. 


రోజు మీరు ఫోన్‌ ఎత్తినప్పుడు మాట్లాడకుండా ఏడుస్తోంది కూడా మన 
మహాలక్ష్మేనండి. 


39 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 


విశ్వ క 
విజ : 
విశ్వ క 


విజ : 


విశ్వ : 


విజ : 
విశ్వ క 


విఠ : 
విజ : 
విఠ : 
విశ్వ: 


విఠ : 


విశ్వ న్‌ 


నువ్వు చెప్పేది? 

నిజమండీ 

నా కూతురు రోజూ ఫోన్‌ చేస్తోందా.. అంటే నీతో మాట్లాడుతోంది. మరి నాతో 
ఎందుకు మాట్లాడటం లేదు. నేను దానికి అంత కానివాడినయ్యానా? 

కాదండి అది ఎప్పటికీ మీ కూతురే. మీమాటే వింటుంది. దానిని మీతో మాట్లాడొద్దు 
అన్నారట. అందుకే అది మీ మాట వింటూ.. మీతో మాట్లాడలేక పోతున్నందుకు 
కుమిలి కుమిలి ఏడుస్తోందండీ.. 

తండ్రిగా తన భవిష్యత్‌ గురించి ఎన్నో కలలు కన్నాను. అవి నిజాలు ఎలా 
చేసుకోవాలో వివరించి చెప్పాను. ఫోన్‌ లో ఆరోజు అది మాట్లాడిన ప్రతి 
మాట తూటాలా నా గుండెని చిద్రం చేస్తుంటే, తట్టుకోలేక నాతో మాట్లాడొద్దు. 
ఇంకెప్పుడు నీ మొఖం చూపించొద్దు అన్నాను. నన్ను నేను శిక్షించుకుంటున్నాను 
అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది ఆ శిక్ష నా కూతురు కూడా అనుభవిస్తోంది అని. 
ఫోన్‌ చేయవే... ఒక్కసారి నా చిట్టి తల్లి తో మాట్లాడాలి. ఫోన్‌ చెయ్యి. 

ఫోన్‌ నెంబరు తెలీదండీ.. తనే చేస్తుంటుంది. 

విజయా... ఆ సంచీలోంచి పట్టుచీరె తియ్‌.. గాజులు కూడా... పీటర్‌.. ఆ కుర్తీ 


ఇక్కడెయ్‌.. చలిమిడి కూడా వుంది చూడు. (అంటూ అక్కడి నుండి సీమంతం చేసే 
కార్యక్రమాన్ని ఫోటోకి నిర్వహిస్తారు. ఇల్లంతా చాలా ఆనందంగా వుంటుంది. ఇలాంటి 


సమయంలో విఠల్‌ వస్తాడు. జరిగే తంతుని గమనిస్తాడు. చప్పట్లు కొడుతూ లోనికొస్తాడు.) 
శభాష్‌... ఎలా వుంటారని నేను ఎక్సెట్‌ చేశానో సరిగా అలాగే వున్నారు. 
ఈనగారైతే రెండు మూడాకులు ఎక్కువే. 

ఎందుకొచ్చావ్‌.. 

కోట్లు సంపాదించాకొస్తానన్నానుగమ్మా.. కోట్లు సంపాదించా.. వచ్చా... 

వచ్చావు కదా... సంతోషంరా.. ఈ రోజు నీ చెల్లికి సీమంతం చేస్తున్నాం... వచ్చి 
అక్షింతలేసి ఆశీర్వదించు. 

ఈయనగారి కూతురు ఎవడితోనో కడుపు చేయించుకున్నదంట. దానికీ తండ్రి 
సిగ్గూ ఎగ్లూ లేకుండా సీమంతం చేస్తున్నాడు. అది కూడా ఫోటోకి. అసలు 
ఫోటోలకి కార్యక్రమాలు చేసేది ఏ సందర్భంలో... ఆమాత్రం ఆలోచన కూడా 
లేకుండా బ్రతికున్న కూతురు ఫోటోకి సీమంతం చేస్తున్నావంటే నీకు మెంటల్‌ ఏ 
రేంజ్‌ లో డెవలప్‌ అయిందో అర్థమవుతోంది. అమ్మా బయల్టేరు. 

నాన్నా విఠల్‌... మన భావనని పట్టి చేసే క్రియలకి అర్ధం ఫలితాలుం టాయ్‌.. నీ 
ఫీలింగ్స్‌ నేను అర్థం చేసుకోగలను. బ్రతికున్న మనిషి ఫోటోకి నేను సీమంతం 
చెయ్యటాన్ని తప్పు అంటున్నావ్‌.. సీమంతం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. 


40 


గమనం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


సృష్టి యజ్ఞానికి ప్రతి ఫలం అనుగ్రహించబోతున్న స్త్రీమూర్తి దేవతామూర్తితో 


విఠ : 
విజ : 
విఠ : 


విశ్వ : 


విఠ : 


విజ : 
విఠ : 


విజ : 


విఠ : 
విశ్వ: 
విఠ : 
విజ : 
విశ్వ: 


సమానం. అటువంటి దేవతామూర్తికి చేసే చిరుసత్కారమే సీమంతం.ప్రత్యక్షంగా 
ఉన్న ప్రీమూర్తికి శ్రీమంతం చేయటం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.! 
పరోక్షంగా ఉన్న దేవతామూర్తులను ఇలా ఫోటో ద్వారా అర్హించటం, 
సత్మరించటం తప్పేంగాదే.! 
నీతో వాదిస్తే నాకు మెంటలెక్కుతుంది. రామ్మా వెళదాం.! 
ఎక్కడికిరా.! 
పెద్ద బంగ్లా... రెండు కార్లు.! పనిచెయ్యటానికి పాతికమంది నౌకర్లు..! అక్కడన్నీ 
సుఖాలే.. కష్టాలు లేవు. చూడు ఎంతగాచిక్కిపొయ్యావో..! ఇప్పటిదాకా నన్ను 
చదివించి నందుకూ, నాకు తిండి పెట్టినందుకూ, నాకు బట్టలు కుట్టించినందుకు 
అంతా... అంతా కలిపి ఎంత ఖర్చుపెట్టావో ఆ పద్దు తియ్‌..! ఆ డబ్బు నీ ముఖాన 
కొడతా... 
పెద్దయ్యాక నువ్విలా అడుగుతావని తెలీదురా.! అందుకే పద్దులు రాద్దామన్న 
ఆలోచనే నాకు రాలేదు.! 
ఓకె ఏం చేస్తాం.! (ఏవో లెక్కలేస్తాడు) కోటి రూపాయలుదాకా పెట్టి వుండచ్చు... కాదు.. 
ఇంకొంచెం ఎక్కువై కూడా వుండచ్చు.ఓకె. రౌండ్‌ ఫిగర్‌గా ఐదు కోట్లు నీకిస్తున్నాను. 
నీకింకో బంపర్‌ ఆఫర్‌ కూడా వుంది. నీ ఆస్తి కూడా నువ్వే వుంచుకో.! నాకస్సలు 
వాటా ఇవ్వక్కర్లేదు. ఇదిగో చెక్కు,(తండ్రి చేతిలో పెడతాడు)పదమ్మా వెళదాం.! 
ఇంతడబ్లు ఎలా సంపాదించావ్‌ రా..! 
మెట్టు మెట్టు ఎక్కి పైకొచ్చే వ్యాపారాలు కొన్ని వుంటాయ్‌.! ఒక్క రాత్రిలో కోట్లు 
సంపాదించే వ్యాపారాలు ఇంకొన్నుంటాయ్‌.! నాది రెండోదారి.! నాన్నా అమ్మ 
మీతో వుండదు... నాతో వచ్చేస్తుంది. లీగల్‌గా మీకు రావాల్సిన డైవర్స్‌ నోటీస్‌ 
కూడా పంపిస్తాను. కోర్టులో కలుసుకుందాం.! విసిగించక విడాకులిచ్చెయ్యండి. 
మీక్కావాల్సింది కూడా అదే కదా.! 
(విఠల్‌ని చెంపమీద కొడుతుంది) విడిపోయే ఇద్దరిని కలపాలని చూస్తారురా ఎవరైనా... 
అలాంటిది కలిసుండే అమ్మానాన్నల్ని విడకొట్టే కొడుకుని నిన్నే చూస్తున్నాన్రా.! 
అసలు నువ్వు మనిషి వేనా.! అయినా నేను నీతో వస్తానని ఎలా అనుకున్నావ్‌.? 
నీకూ ఆయనలాగే మెంటలెక్కిందని తెలీదుకదా.! ఇట్స్‌ ఓకె.! 
నాకు చెక్‌ ఇచ్చావ్‌.! మరి అమ్మకేమివ్వవా నాన్నా.! 
నాతో వస్తానన్నదని ఆలోచించలా.! ఇప్పుడు పడేస్తా.! 
నాకవసరంలేదు.? 
వాడిస్తాడంటున్నాడుగా తీసుకోవే.! 

41 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 


పీట : 
విఠ : 
పీట : 


విఠ : 
పీట : 


విఠ : 


విశ్వ న్‌ 
విఠ : 


అదేంటి మాట్టారూ.! అబ్బాయేందో తెలీకంటుంటే.! 

ఒరేయ్‌.! నువ్వు నోరుమూసుకో.! నా ఫ్యామిలీ మేటర్స్‌లో తలదూర్దద్దు.! 

మీ నాన్నగారు ఎప్పుడూ అంటుంటారు.. నేనూ ఈ ఇంట్లో మనిషినే అని. 
అందుకే..! 

ఆయనకేమవుతావో కానీ.! నాకేం కావు.! 

నీకేం కానా విఠల్‌ బాబూ.! చిన్నప్పుడు అంకుల్‌... అంకుల్‌ అంటా భుజాలమీద 
గుర్రం ఆట ఆడినప్పుడు,నువ్వేడుస్తుంటే బజారుకి తీసుకెల్లి నువ్వడిగినవన్నీ 
కొనిచ్చినప్పుడు, మీ నాన్నగారు నిన్ను కొడుతుంటే అడ్డం వచ్చినప్పుడు... నిన్ను 
ఇంజనీరు చదివిస్తానని మీ నాన్నంటే నీకిట్టంలేదంటూ మీ నాన్నమీద అలిగి 
మా ఇంటికొచ్చినపుడు.! నీకిట్టమైన చదువే చెప్పించమని మీ నాన్నతో మాట్లాడి 
ఒప్పించనపడు.! అప్పుడూ ఈ పీటర్‌ అంకుల్‌ కావాల్సి వచ్చాడు. ఈ రోజు ఈ 
పీటర్‌ నీకేం కాడు. 

నీ సెంటిమెంట్లు, నక్కవేషాలు నాదగ్గర కాదు. నీలాంటి లోక్తాస్‌ ఫెలోతో 
మాట్లాడటమే నాన్సెన్స్‌. ఇదిగోమ్మా బ్లాంక్‌ చెక్‌. తీసుకో..! అవతల చాలా 
పనులున్నాయ్‌.! 

ఎందుకునాన్నా బ్లాంక్‌ చెక్‌.! ఎంతో కొంత వేసివ్వరా.! 

చూడండి.! అమ్మ మీలా నా అవసరాలు తూతూమంత్రంగా చూడలేదు. అమ్మా! 
ఎన్నోసార్లు నీదగ్గరనుండి డబ్బులు తీసుకున్నా.! అలాగే నువ్వూ ఏవో సేవలు చేసే 
వుంటావ్‌. వాటన్నింటికీ లెక్కలేస్తే కోటి రూపాయలు కూడా ఉండకపోవచ్చు. 
కానీ చిన్నప్పటినుంచి నాన్నని నా వైపు నుండి గెలుస్తూ వచ్చావ్‌. అందుకే ఈ 
బ్లాంక్‌ చెక్‌. 


: విఠల్‌బాబూ .! తొందరపడుతున్నారయ్యా.! ప్రపంచంలో డబ్బు పోసి అమ్మతనాన్ని 


కొనేవాళ్ళున్నారేమో కానీ అమ్మ ప్రేమను కొనే వాళ్ళుండరయ్యా..! 


: ఒక ఇల్లిటరేట్‌ కూడా నీతులు చెప్పేవాడయ్యాడు.! యూ బాష్టర్డ్‌.! 
: ఒరేయ్‌.. ఏం కూశావురా.. అతన్ని.! (బాస్టర్డ్‌ అన్నందుకు విశ్వం మాస్టారు విఠల్‌ చొక్కా పట్టుకుంటాడు. 


విఠల్‌ కూడా విశ్వం మాస్పారి చొక్కా పట్టుకుంటాడు.) 


: నాకా తేడా లేదు. 
: విఠల్‌ బాబూ..! తప్పు నాన్నగారిని వదులు.. వదులుతావా లేదా.! (అంటూ 


విడిపించబోతాడు. విఠల్‌ పీటర్‌ని ఒక్కతోపు తోస్తాడు. పీటర్‌ కిందపడతాడు. విజయ విఠల్‌ చెంపమీద ఒకటి పీకుతుంది.) 


: వదల్రా..! వదులు.! నువ్వూ వద్దు నీ డబ్బూ వద్దు..! ఇంకెప్పుడూ నీ ముఖం 


చూపించద్దు.! 


: అమ్మా..! (విశ్వాన్ని ఒక్క తోపుతోస్తాడు. విశ్వం కిందపడతాడు. పీటర్‌, విజయ ఇద్దరూ అతన్ని పైకి లేపుతారు. విశ్వం 


42 


గమనం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


విజ : 


విఠ : 


విజ : 


విశ్వ | 


విజ : 
విశ్వ వ 


విజ : 
విశ్వ వ 


పీటర్‌ని క్షమాపణ కోరబోతాడు. పీటర్‌ విశ్వం చేతులు పట్టుకుంటాడు.) 

నీ పాపిష్టి నోటితో ఇంకోసారి అలా పిలవద్దు. నాకు కొడుకు పుట్టలేదు. పుట్టినా 
పురిట్లోనే చచ్చాడనుకుంటాం.! పో.. ఇక నీకూ మాకూ సంబంధంలేదు. (చెక్కులు 
రెండూ విఠల్‌ ముఖాన కొడుతుంది.) 

సో.. శాడ్‌..! రియల్లీ... బ్యాడ్‌ టైం.! ధనవంతులుగా దర్జాగా బతికేరాత మీ 
ముఖానలేదు. (వెళ్ళిపోతాడు) 

రేయ్‌.! అమ్మా నాన్నల్ని కాదనుకొని వెళుతున్నావ్‌..! నడమంత్రపు సిరి పట్టిన 
నీలాంటోళ్ళు తప్పకుండా నాశనమైపోతారు. పురుగుల పడిపోతారు.! 
పుట్టగతులుందవు.! 


: విజయా..! 
: తప్పుచేశానండీ.! మనిషినే కన్నానని అనుకున్నా.! పెద్దయి వీడిలా విషం 


కక్కుతాడని తెలిసుంటే పురిటిలోనే వాడి పీకపిసికి చంపేసేదాన్ని! 


: విజయా..! తల్లితండ్రులుగా మనం వాళ్ళు బాగుండాలని దీవించాలే కానీ 


శపించకూడదే.! పీటర్‌ మా దౌర్డాగ్యానికి ఫలితంగా ఇలాంటి కొడుకుని కన్నాం.! 
నీకు జరిగిన ఈ అవమానానికి పెద్దమనసుతో నన్ను క్షమించు. 


: ఏంమాటలు మాస్టారూ అయి.! 


నిజం పీటర్‌.! కొడుకు పెరిగి ప్రయోజకుడవుతాడని అనుకుంటాడు పతండైనా.! 
నేనూ అంతే.! విజయా.! పిల్లలెన్ని చేసినా మనం ఆనందంగా అనుభవించాల్సి 
౦దే. కన్నందుకు తప్పదే..! తప్పదు..! 

లైట్స్‌ ఆఫ్‌ 

3.వసీన్‌ 
(విజయ విశ్వం కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో విశ్వం ఉసూరుమంటూ వస్తాడు.) 
ఏంటండీ ఇంతాలస్యమైంది. 
ఏం చెప్పమంటావే.! ఎటిఎంల్లో కూడా దొంగనట్లు చెలామణి అవుతుంటే వాటిని 
అరికట్టాల్సిన బ్యాంకువాళ్ళు ఏం చేస్తున్నారు.? ప్రభుత్వం ఏం చేస్తోందని 
అనిపిస్తోంది.! 
ఇప్పుడేమైందండీ.! 
ఏమైందా.! నేను నా ఫించను డ్రా చేసుకుందామని ఎటిఎంకి వెళ్ళానా అందులో 
ఐదొందలరూపాయల నోట్లు నాలుగు నకిలీవి వచ్చాయి. అక్కడే చూశాను కాబట్టి 
సరిపోయింది. గార్డుతో సంతకం పెట్టించి పక్కనే బ్యాంకుకెళ్ళి జరిగింది చెప్పి 
అసలు నోట్లు తెచ్చుకునే సరికి ఇదిగో ఈ టైమైంది. (గడియారం వైపు చూస్తుంటాడు) 
అమ్మాయి ఫోన్‌ చేసిందా.! 

43 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 


విజ : 


విశ్వ 
విజ 


విశ్వ : 
విజ : 
విశ్వ : 


విజ : 


ఇంకా లేదండీ.! 

: ఈరోజు నా చిట్టి తల్లితో ముందు నేను మాట్లాడతాను. 

: అలాగేనండి.! 

ఎన్నాళ్ళనుండో మా అమ్మ గొంతు విని.! 

ఎన్నాళ్ళోనా..? నిన్నగాక మొన్నేకదండీ అంతసేపు మాట్లాడింది. 


మొన్నకదా.. (ఇంతలో కాలింగ్‌ బెల్‌ మోగుతుంది. విశ్వం ఫోన్‌ లిప్ట్‌ చేసి) హలో.. హలో... (అంటాడు. 
విజయ విశ్వంతో కాలింగ్‌ బెల్‌ అని సైగచేస్తూ నవ్వుకుంటుంది. విశ్వం కూడా నిజమే అన్నట్లు వెళ్ళి తలుపు తీస్తాడు. 


దెబ్బలతో ఉన్న విఠల్‌ని పీటర్‌ తీసుకొస్తాడు) 

: ఏంటి పీటర్‌ ఏంటా దెబ్బలు. 

: ముందలా లోనికి రానీండి మాట్లారూ..! (అంటూ విఠల్‌ని లోనికి తీసుకొస్తాడు) 

: ఏం జరిగింది.! 

: మీరు కంగారు పడకండమ్మా.! ఏంకాలేదు.! 

: ఏం కాలేదంటావేంటి పీటర్‌.. ఆ దెబ్బలు..! 

: (పీటర్‌ విశ్వాన్ని ఓపక్కకి తీసుకెళ్ళి మాట్టారూ..! అబ్బాయిగార్చ్ని దొంగనోట్ల చెలామని 

కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. వాళ్ళు కొట్టిన దెబ్బలే ఇయన్నీ.! జామీనిచ్చి 

తీసుకొచ్చానండీ.! 

పోయింది..! అంతా అయిపోయింది.! ఈ రోజుతో ఈ ఇంటి పరువు పోయింది. 

రేయ్‌.! రేయ్‌.! ఈ వయసులో కూడా ఆయన్ని సుఖంగా ఉండనీవా.! పోలీసు 

రికార్డుల్లో కూడా ఆయన పేరెక్కాలా.! ఇంత గొప్ప కొడుకు ఏ తల్లిదండ్రులకూ 
ఉండకూడదు. 

: అమ్మా..! 

: వద్దు.! నన్నలా పిలవద్దు. నీ నోట్లోంచి అమ్మా అన్న పిలుపుకూడా అర్ధం మారిపోయి 
వస్తోందిరా.! 

: అదికాదమ్మా.! 

: నీ బతుకేదో నువ్వ బతుకుతానన్నోడివి మళ్ళీ ఎందుకొచ్చావ్‌.! ఏ అర్హతుందని 
మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టావ్‌.! 

: నువ్వాగు విఠల్‌ బాబూ.! (వెళ్ళబోతున్న విఠల్‌ని ఆపుతాడు. అతని బుజంమీద చెయ్యేస్తాడు.) 

: వాడీ ఇంట్లో ఒక్క క్షణం వున్నా కూడా నేను సహించలేను పీటర్‌. వాడ్ని 
పంపించెయ్‌.! స్టేషన్‌ నుంచి ఇంటికి కాకుండా ఏ వల్లకాటికో తీసుకెళ్ళినా 
బాధపడేదాన్ని కాదు. 

: ఏం మాటలమ్మా అయన్నీ.! ఇంట్లో ఉండద్దంటే యాడికిపోతాడు.! అలా 
అన్నందుకే ఇయన్నీ... 


44 


గమనం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


: నువ్వనేదేంటి పీటర్‌.! వీళ్ళిన్ని అడ్డమైన పనులు చేస్తున్నా భరిస్తుండమంటావా.! 
: భరించే ఓర్పూ, సహనం ఆ దేవుడు తల్లిదండ్రులకి కాక ఇంకె వరికిచ్చాడమ్మా.. 


ఏమ్మా.! దెబ్బలు తగిలి ఇంటికొచ్చిన కొడుకుని దగ్గరకు తీసుకొని మందురాయాల్సిన 
నువ్వు మనసుని దెబ్బతీసేలా మాట్లాడితే... 


: వాడు చేసిందేంటో తెలిసికూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావ్‌ పీటర్‌ .! 
: పిల్లలన్నాక తప్పులు చేస్తారు. పెద్దమనసుతో మనం వాటిని సరిదిద్దేందుకు 


సూడాలని మీరే సెప్పారు కదా మాస్తారు.! 


: నువ్వచెప్పేదేంటి? 

: ఇలా అంటున్నానని ఏమీ అనుకోరుగా.! 

: చెప్పదలచుకుంది సూటిగా చెప్పు. 

: నువ్వూ ఈ ఇంట్లో మనిషివే అని ఎప్పుడో చెప్పారుగా పీటర్‌.! 

: సంతోసమమ్మా.! మీ అంత సదుకోక పోయినా ఓ బిడ్డని కన్న తండ్రిగా 


మాట్టాడుతున్నా.! యాపారం సేసుకునేటోన్ని ఎదుటోల్ల మనసుని సదివి బేరం 
చెయ్యాల. నేను సదివింది ఆ సదువే..! మాట్టారూ మీ మాటిని నేను బాగుపడ్డా.! 
మరి మీ అబ్బాయ్‌ ఎందుకిలా తయారయ్యాడో ఆలోచించారా.! 


: ఆలోచించలేదంటావా..! 
: మాట్టారూ.! ఏరోజన్నా మీరు మీ అబ్బాయితో మనసిప్పి ప్రేమగా మట్లాడారా.! 
: నీకు తెలీదా పీటర్‌.! 


: అందుకే అడుగుతున్నా.! డబ్బు సంపాదించు... సంపాదించటం నేర్చుకో. 


సంపాదించటం చేతకాదనే అన్నారు కానీ, ఏరోజన్నా ఎలా సంపాదించాలో 
చెప్పారా మాట్లారూ.! బయటోల్లందరికీ అర్ధమయ్యేట్టు మాట్లాడే మీరు మీ 
పిల్లలదగ్గర అలా ' మాట్టాడారా మాట్టారూ.! మీకొడే సదుకున్న మీ పిల్లలు ఎప్పటికీ 
మీలో ఒక మాస్టారినే చూశారు కానీ తండ్రిని మాత్రం చూడలేకపోయారు.! 
అందుకే మీ పిల్లలు మీ నుంచి మానసికంగా దూరమయ్యారు. ఇది నిజం. ఇదే 
నిజం మాస్థారూ.! 


: నా కూతురితో నేను స్నేహంగానే వున్నాను. అదెందుకలా చేసింది.? 

: చెప్పాకదయ్యా.! ఆల్లుమీలో చూసింది మాస్తారినే కానీ, నాన్నని కాదు. 

: తప్పుచేశాను విజయా.! ఇవన్నీ ఇన్నాళ్ళూ నాకెందుకు చెప్పలేదు పీటర్‌.! 

: తెలీనోల్లకైతే చెప్పచ్చు కానీ అన్నీ తెలిసిన మీలాంటోల్లకి ఎట్టా చెప్పాలి మాస్టారూ. 
: (పీటర్‌ చెయ్యిపట్టుకొని) నీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్ధం కావట్లదు ఏటర్‌.! (శ్యామ్‌ 


వస్తాడు) 


: నమస్కారం మాస్టారూ. 


45 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 


పీట : 
శ్యాం: 
పీట : 
విశ్వ : 
శ్యాం: 
విశ్వ : 
శ్యాం: 
విశ్వ : 
శ్యాం: 


విజ : 


విఠ : 


అబ్బాయ్‌ వచ్చాడు.! చెప్పటం మర్చిపోయాను. 

నువ్వెప్పుడొచ్చావ్‌రా.! 

రాత్రే వచ్చాను మాస్మారు. 

రారా కూర్తో.! 

మీముందు కూర్తునేంత వాడినా మాస్మారు.! 

అదేంటిరా.! ఇప్పుడు నువ్వు పెద్ద డాక్టర్‌వి.! 

మీరిచ్చిన అక్షర జ్ఞానమే కద మాస్తారూ.! 

చాలురా శ్యామ్‌.! ఏగురువైనా శిష్యుడినుండి కోరే గురుదక్షిణ ఇదే.! 

మాస్థారూ.! నేను కెనడాలో ఉంటున్నానా ఆలోచనలన్నీ కూడా నేను పెరిగిన ఈ 
ఊరిచుట్టే తిరుగుతుంటాయ్‌.! ఇక్కడే హాస్పిటల్‌ ప్రారంభించి పేదలకి వైద్య సేవలు 
అందించాలనుకున్నా.! మా అమ్మ మేరి వైద్యసాయం అందక చనిపోయింది. 
ఆమె ఎప్పుడూ అంటుండేది అబ్బాయ్‌ ఎంతో మంది పేదలు వైద్యం అందక 
చనిపోతున్నారు. అలాంటి వాళ్ళకు నువ్వు ఉచితంగా వైద్యం అందించు అని. 
అందుకే నేను డాక్టర్‌నయ్యా..! అమ్మ కోసం, అమ్మలాంటి ఊరికోసం నా భార్య 
కూడా తన వైద్యసేవలు అందించటానికి ముందుకొచ్చింది. ఆమె నా జీవితంలోకి 
వచ్చిన దగ్గరనుండీ మా అమ్మని మరిపించింది మాస్థారూ.! అంత బిజీ లైఫ్‌లో 
కూడా అన్నీ దగ్గరుండి తనే చూసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం తను రోజుకి 16 
గంటలు కష్టపడుతోంది. అలాంటి భార్యని కని నాకందించిన ఆమె తల్లిదండ్రులు 
నిజంగా పుణ్యాత్ములే.! 

రేయ్‌. విఠల్‌.! కొడుకంటే వాడురా.! నీ ఈడువాడేగా.! ఈ ఊరంతా కూడా 
గర్వంగా తలెత్తుకునేలా తల్లిదండ్రులకి పేరుతెచ్చాడువాడు. తల్లిదండ్రుల ఆస్తుల్ని 
పంచుకునే వాళ్ళు కారురా వారసులంటే, వాళ్ళ ఆశయాలు పంచుకోవాలి. 
ఇప్పటికైనా వాణ్ణి చూసి బుద్ధితెచ్చుకో..! 

అదే..! అదే ..! నాకు నచ్చనిది.! చిన్నప్పటి నుండి ఎవరితోనో పోలుస్తారు.! నన్ను 
నన్నుగా గుర్తించరు.! స్కూల్లో నాన్న..! ఇదిగో ఇప్పుడు నువ్వు.! నా జీవితం ఇలా 
చేసింది మీరే.! నాన్నా నేనిది చేస్తా అంటే ముందు వద్దు అంటారు.! అప్పుడే 
మొదలౌతుంది ఎలాగైనా నా ఇష్టాన్ని నెగ్గించుకోవాలనే పట్టుదల. ఎలాగోలా 
నెగ్గించుకుంటా.! కానీ ఏదో తెలీని అసంతృప్తి.! నాన్నా.! ఎవడో పెద్ద పెద్ద 
చదువులు చదివాడనీ, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నాడని, నీ కొడుకు అలాగే వుండాలని 
ఎందుకు మీకు మీరు నిర్ణయించుకుంటారు.! మా మీద ఒత్తిడి తెస్తారు.! 


విశ్వ: ఏంటిరా నువ్వనేదీ.! 


పీట : 


మాస్థారూ.! ఇప్పుడే అతను మీతో మనసిప్పి మాట్లాడుతున్నాడు.! 
46 


గమనం స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 

విఠ : నాన్నా! మీలో ఎన్నోసార్లు తండ్రిని చూద్దామనే ప్రయత్నించా.! కానీ అదేంటో 
ఎప్పుడు చూసినా బెత్తంపట్టుకొని దండించే మాస్తారినే చూశా.! నాకు 
స్వేచ్చకావాలని పించింది.! ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఎదిరించి నా స్వేచ్చను 
తనివితీరా అనుభవిద్దామా అనిపించేది! నాకు నేనుగా ప్రిపేర్‌ అవ్వటానికి చాలా 
టైమ్‌ పట్టింది! అలాగే ప్రిపేర్‌ అయ్యాను. కానీ విచ్చలవిడి స్వేచ్చే నన్నీ స్థితికి 
తెచ్చింది.! 

శ్యాం: విఠల్‌..! (అంటూ శామ్యూల్‌ విఠల్‌ బుజంమీద చెయ్యివేస్తాడు. అందరూ ఆలోచనలో పడతాడు. వేడి వాతావరణం 


నెలకొని ఉంటుంది. ఎవరికి వారు ఆలోచిస్తుంటారు.) 

పీట : మాస్టారూ..! ఏందండీ..! ఏం మాట్లాడరు? 

విశ్వ: నాదగ్గర మాటలు నేర్చుకున్న వాడు ఈరోజు నాకే మాటలు అందకుండా 
మాట్లాడుతుంటే.! నేను చేసిన తప్పులు ఒక్కొక్కటే నాకు తెలుస్తుంటే..! నేనేస్థితిలో 
వున్నానో..! 

పీట : ఇప్పుదేమైందని.! అన్నట్లు మా కోడలు పిల్లని మీరు సూడలేదు కదూ.! 

శ్యాం: నువ్వూ చూడలేదుకద నాన్నా! 

విజ : నీ భార్యను కూడా తీసుకొచ్చావా శ్యాం.! 

పీట : వాడెందుకు తెత్తాడండీ.! ఫోటో ఆల్బం తెచ్చాడంట..! ముందు మీకే చూపిత్తాడంట.! 

విశ్వ: తప్పురా శ్యామ్‌.! ! మాతృదేవో భవ. “పెతృదేవోభవ.! | అని ముందు రెండు స్థానాలూ 
వారిద్దరికీ ఇచ్చారు. ఆ తర్వాతనే మూడో స్థానం మాది. ముందు “నాన్న క్రి 
చూపించు. 

శ్యాం: మీరన్నట్లు వాళ్ళు నాకు జన్మనిచ్చారు. కానీ అక్షర జ్ఞానంతో పునర్ణన్మనిచ్చింది మీరే 
కదా సార్‌.! 

విజ : ఎవరి స్థానాలు వాళ్ళవేగా.! 

శ్యాం: కానీ మీకే ముందుగా ఈ ఆల్బమ్‌ చూపించాలనుకున్నా.! 

పీట : చూడండి మాస్థారూ.! (విశ్వం ఫోటో ఆల్బమ్‌ చూసి విజయకిస్తాడు. శామ్యూల్‌ భుజంమీద చెయ్యివేస్తాడు. 
శామ్యూల్‌ మాస్టారి కాళ్ళకి నమస్కరిస్తాడు. విఠల్‌ కూడా ఆల్బమ్‌ చూస్తాడు.) 

విజ : మనమ్మాయి.. మహాలక్ష్మి. 

విశ్వ: నా కూతురుని పెళ్ళి చేసుకుంది నువ్వేనా.! 

పీట : (ఆవేశంతో కొడుకుని కొడతాడు) రేయ్‌... నా కడుపున చడపుట్టావ్‌ కదరా.! అన్నం పెట్టిన 
ఇంటికి ఇంత ద్రోహం చేస్తావా.! 

శ్యాం: నాన్నా నేను చెప్పేది విను.! 

పీట : ఆయన దయతలచబట్టేరా ఈ రోజు మనం అన్నంతింటున్నాం. అలాంటాయనకి 
ద్రోహం చేస్తావా.! ఎన్నాళ్ళాయన కూతురుకి దూరమై ఆ బాధ గుండెల్లోనే 


47 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) గమనం 


అనుభవించాడో నీకేం తెలుసురా.! ఎంతో మందికి దారి సూపించిన పున్యాత్ముడికి 


విశ్వ న 


ద్రోహం చెయ్యాలనే ఆలోచన నీకెట్టా వచ్చిందిరా..! తప్పుడు నాకొడకా.! నిన్నిలా 
కాదు..! 

పీటర్‌.! ఇప్పటిదాకా మాకు నీతులు చెప్పి.! ఏం మాట్లాడుతున్నావో 
అర్హమవుతోందా! ఏం తప్పుచేశాడని శ్యామ్‌ని కొడుతున్నా వ్‌.! 


: తప్పీందంటారేందండీ.! ఇళ్ళలోంచి అమ్మా అయ్యలకి సెప్పాపెట్ట కుండా 


ఎల్లిపోయి అల్లు బానే. ఉంటారు. అల్లమీదే అన్ని ఆశలు పెట్టుకున్న మనమా 
సిత్రింస అనుభవించేది. ఎన్ని రాత్రులు ఎన్నిపగల్లు మీరు అనుభవించారయ్యా 
ఆ బాధ. ఏం అమ్మాయి గారిని తీసుకెల్లేప్పుడు ఈ నాకొడుక్కి తెలీదా. ఈడు 
సదుకున్నోడేగా ? ఈడి బుది ఏమెందని.! 


: నాన్నా! మీ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి సిద్ధంగా వున్నాను. మాస్టారూ... 


మీరు 1 కూడా విన్నాక నిర్ణయం తీసుకోండి. 


: సిగ్గులేకపోతే సరి.! సమాధానం సెప్పాట్ట.! 
: పీటర్‌.! నువ్వూరుకో..! చెప్పు శ్యామ్‌ నువ్వేం చెప్పదలచుకున్నావో.! 


విశ్వ న 


విఠ ; 


త 


: థ్యాంక్యూసార్‌.! మా అమ్మ కోరిందని నేను డాక్టర్‌ చదివినా మా నాన్న 
ఆశయాలు సాధించేందుకు * నేను నిర్ణయించుకున్నా “ను. ఆయన ఆశయమేంటో 
తెలుసా సార్‌! తనని ఇంతవాడిని చేసిన మిమ్మల్ని ఈ ప్రజలు గుండెల్లో 
పెట్టుకోవాలని.! ఎలాగా అని ఆలోచిస్తుంటే నేను మెడిసిన్‌ పూర్తి చేసుకొచ్చాక 
మీరు నాతో ఓమాటన్నారు. పేదలకి ఫ్రీగా సర్వీస్‌ చెయ్యరా అని. "ఆమాటే సార్‌. 
నేనేం చెయ్యాలో నిర్ణయించింది. తన తండ్రి ఆశయసాధనకి కృషిచేస్తున్న నాతో 
మహాలక్ష్మి జతకలిసింది. ఎన్నో ఫ్రీ ఫ్రీ మెడికల్‌ క్యాంపులకి అటెండ్‌ అయ్యేది. మీతో 
మా పెళ్ళి గురించి మాటాదమేను.. తనకి ఆ అవకాశం రాలేదట, నాదగ్గరికి 
వచ్చేసింది. అక్కడినుండి మీకు ఫోన్‌ చేస్తే మీరు తనతో మాట్లాడటానికి కూడా 
ఇస్టేపడలేదని చెప్పారు. మాస్థారూ.! నేను తప్పుచేశాననుకుంటే క్ష క్షమించండి.! 
నాన్నా నువ్వే శిక్షవేసినా అనుభవించటానికి సిద్ధంగా ఉన్నా! 

పీటర్‌ ఒకప్పుడు ; నా బిడ్డల్ని అర్థం చేసుకోలేక వాళ్ళని దూరం చేసుకున్నాను. 
ఇప్పుడు నువ్వూ అలాంటిదే చేయ్యద్దు. శ్యామ్‌ లాంటి ఉత్తముణ్ణి కన్న నువ్వు 
ధన్యుడివి. కన్ననీకు, చదువు చెప్పిన నాకూ శాశ్వత కీర్తి ప్రతిష్టలు సంపాదించే 
వారసుల్ని కసా ్నామయ్యా.! ఏకులంలో ఎవరు పుట్టారన్న ది ముఖ్యంకాదు. 
వాళ్ళ జీవన గమనాన్ని ఎంత మహోన్నతంగా మలచుకున్నా రన్నదే ముఖ్యం. 
వారఘీలంటే ఆస్తులని మాత్రమే కాదు వాళ్ళ ఆశయాలనూ' పర౦చుకోవాలని 
నిరూపించిన నిన్ను అభినందిస్తున్నారా శ్యామో! 

(తండ్రి కాళ్ళమీద పడతాడు) నాన్నా.! నన్ను క్షమించండి.! తప్పు తెలుసు కున్నా.! తేలికగా 
డబ్బులు. సంపాదించ వచ్చని ఆవేశంలో అడ్డదార్లు తొక్కాను. మీరే రైట్‌నాన్నా. | 
ఏదైనా సాధించాలంటే కేష్టపడాలి.! పీటర్‌ అంకుల్లా స్వశక్తితో అంచెలంచెలుగా 


48 


గమనం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


పైకిరావాలి.! స్థిరమైన గమ్యాన్ని చేరుకోటానికి నిర్దిష్టమైన గమనం ఉండాలి. అది 


గమనించే సరీకి నా జీవితం సగానికిపైగా నాశనమైంది. మీరేదారి చూపించినా 
నడవటానికి సిద్ధంగా ఉన్నాను. 


: పీటర్‌ దగ్గర గుమస్తా ఉద్యోగం చెయ్యాలి.! చేస్తావా.! 
: నాన్నా! "ఒకసారి "అమ్మ జన్మనిస్తే. పీటర్‌ అంకుల్‌ నాకు మనిషిగా మరో 


జన్మనిచ్చారు.! కానీ నేను ఆయనపట్ల చాలా మూర్ధంగా ప్రవర్తించాను. అనరాని 
మాటలు అన్నాను. 


: విఠల్‌బాబూ.! అయన్నీ నేనేనాడో మర్చిపొయ్యాను.! 

: అంకుల్‌ (అంటూ చేతులు పట్టుకొని ఏడుస్తాడు) 

: విఠల్‌బాబు తప్పుతెలుసుకున్నాడు. నా కొడుకే..! 

: బావగారూ.! అవును. ఇప్పుడు మనిద్దరం వియ్యంకులమయ్యా.! తరాలు 


మారుతున్నప్పుడు తలెత్తే అంతరాలను “గమనంలోకి తీసుకోవాల్సిన హా 
ప్రతి తల్లిదండ్రికి వుంటుంది. నేటి వీరి నిర్ణయాలు మనకు కొత్తవిగా కనిపి 

మన నిర్ణయాలు వీళ్ళకి చాదస్తంగా అనిపిస్తాయి. నాన్నా విఠల్‌ మా సరయు 
అనుభవేంలోంచి పుడితే, మీ ఆలోచనలు ఆవేశం లోంచి ఆవిర్ధవ్‌స్తాయ్‌.! 
ఏతల్లితండ్రులైనా బిడ్డలకి మంచి భవిష్యత్తు నివ్వాలనే కోరుకుంటారు కానీ వాళ్ళ 
జీవితాలు నాశనం “చెయ్యాలనుకోరు. విజయా.! ఏ వంటకానికి ఏ పదార్ధరీ 
ఎంతెంత వేస్తే రుచికరంగా వుంటుందో తెలుసుకున్న దానివి, సంసారంలో 
సంతానానికి పంచాల్సిన ప్రేమకన్నా ఎక్కువగా పంచితే, రుచికోల్పోయిన 
వంటకంలాగే నిసా రమైన సంతానాన్ని సమాజానికి అందించిన వాళ్ళ 
మౌతామని గ్రహించలేక పోయావ్‌.! మహాలక్ష్మి, శ్యామ్‌.! తల్లిదండ్రుల ఆస్తులను 
కాక ఆశయాలను పంచుకొని వాటి సాధనకు కృషిచేసిన ఉత్తములైతే, 
అంచెలంచెలుగా సమాజంలో ఉన్నత స్టితికెదిగిన పీటర్‌ మాన్యుడు. పిల్లల 
ఆలోచనలు పెడమారంలో పడుతుంటే సరైనీ మారంలో పెట్టటానికి వాళ్ళకెలా చెప్తే 
అర్థం చేసుకుంటారో అందుకు తగ్గట్టుగా మనమే నడుచుకోవాలి బావగారూ. 
నేను నా పిల్లల విషయంలో అలా "చేయలేకపోయాను. నా అభిప్రాయాలు 
వాళ్ళమీద రుద్దాలని ప్రయత్నించాను, తండ్రిగా వాళ్ళకు దూరమయ్యాను. నాలాగే 
ఎండేరో తల్లి దండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో ప్రవర్తిస్తున్నారు. అది తప్పు 
అనటానికి నా జీవితమే ఒక ఉదాహరణ. దానిని ప్రతి "తల్లిదండ్రి గమనంలోకి 
తీసుకొని ప్రవర్తిస్తే ప్రతి కుటుంబం ఆనందనిలయాలుగా మారతాయన్నది సత్యం. 


శుభం 


49 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


గంగోత్రి, పెదకాకాని 


దగగీతం 
థి 


మూలకథ : కీ.శే.శ్రీ పెద్దిబొట్ల సుబ్బరామయ్య 
దర్శకత్వం : శ్రీ నాయుడు గోపి 
సేతురామ్‌ : నాయుడు గోపి 
పంకజవల్లి : రాధ 


రవీంద్ర : గుమ్మడి నాగేశ్వరరావు 
దేవదాసు : బి.బాబూరావు 

సంగీతం : టి.సాంబశివరావు, రమణ 
లైటింగ్‌ : రాజారత్నం 

సెట్‌ : నాగేశ్వరరావు 


నాటిక రచన వెనుక 

“ గమనం” నాటిక రచన తర్వాత కొంతకాలం తర్వాత నా గురువుగారు శ్రీ 
నాయుడు గోపి గారితో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఆ సంవత్స రం 
“ఎ.వి.కె.ఫాండేషన్‌” వారు కథానాటికల పోటీలు నిర్వహించారు. నాకు కధలు 
చదవటం అన్నా, రాయటం అన్నా ఎందుకో ఇష్టముండేది కాదు. నేనొకరోజు రాత్రి 
ఇంట్లో టీ.వీ చూస్తున్న సమయంలో sees ఫోన్‌ చేసి ఎ.వి.కె.ఫాండేషన్‌ 
నాటికల పోటీ గురించి చెప్పారు. నాటిక రాస్తున్నావా అన్నారు. నేను లేదు 
గురువుగారూ... ఇంకా ఏమీ అనుకోలేదు అన్నా ను. ఏదైనా ప్రయత్న ౦ చేసావా 
అన్నారు. ప్రయత్నిస్తా అన్నాను. అంతే కంప్యూటర్‌ ఆన్‌ చేసి ఏ ఎవి.కె.ఫాండేషన్‌ 
వారు సూచించిన కథలు" చదువుతున్నాను. అందులో కథలు ఆకట్టుకునేలా 
వున్నప్పటికీ నేను రాయగలిగే (నా మెంటల్‌ కండిషన్‌, రైటింగ్‌ స్కిల్స్‌) కేథ నాకు 
కనిపించలేదు. అలా కథలు చదువుతుండగా “దర్ధగీతం” కథ కనిపించింది. ఆ 
కథకి వేసిన బొమ్మ చూడగానే ఇదేదో కమ్యూనిస్టులీ కథేమో అనుకున్నాను. స్కిప్‌ 
చేద్దామనుకున్నా నే. కానీ అనుకోని రీతిలో కథ చేదవటం మొదలు పెట్టాను. అంతే 
కథ సన్ను తనతో తీసుకెళ్ళటం మొదలు పెట్టింది. కథలో సన్ని వేశాలు పాత్రలూ 
నాటకీకరణ రూపంలో నోమెదడులో ప్రాణం పోసుకున్నాయి. ఎలా రాయాలి? 
ఏం రాయాలో పూర్తిగా అర్థమైపోయింది. అప్పటి వరకూ “సాగిన నా రచనాళశైలి 
ఈ నాటిక నుండి మారటరో నేను గమనించాను. 8 గంటల్లో నాటిక రాయటం 
పూరయింది. గురువుగారికి వినిపించాను. కేవలం 8 గంటల్లో రాసేశావా అని 
నటీనటులు ఆశర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత 2017 ఎవికే ఫౌండేషన్‌ వారి 
పోటీలకు నాటీక ఎంపెకైంది. 


50 


దగగీతం స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


దగ్ధగీతం కథాసంగ్రహం 


దగ్గగీతం అనేది కధానాటిక. ఈనాటికకు మూలకథ కీ.శే.శ్రీ పెద్దిబొట్ల 
సుబ్బ్రరొమయ్యగారు అందించటం జరిగింది. అయితే ఈ కధను నాటకీకరన 
పరరిగా ఇక్కడ సంక్షిప్తంగా ఇవ్వటం జరుగుతుంది. గమనించగలరు. 

సేతురామ్‌ అనే అతను నాదస్వర విద్వాంసుడు. పంకజవల్లి అనే గాయనికి 
ఇతను సహకార వాయిద్యం అందిస్తుంటాడు. పంకజవల్లి, సేతురామ్‌ ఇద్దరూ 
కూడా చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పేరుగుతారు. సేతురామ్‌ కి పంకజవల్లి అంటే 
ప్రేమ. ఆమెని పెళ్ళి చేసుకోవాలని అనుకూడా అనుకుంటాడు. అయితే తన ప్రేమ 
విషయం పంకజవల్లికి చెప్పలేక తనలోనే దాచుకుంటాడు. అదే సమయంలో 
రవీంద్ర నారాయణ్‌ అనే ఒక మోసగాడు (కళారంగ కాంట్రాక్టర్‌.. అప్పటికే ఊరికొక 
భార్యని పెట్టుకొని వారికి కాంట్రాక్టులు ఇప్పిస్తూ వచిన డబ్లులతో విలాసంగా 
గడుపుతుంటొడు. ఇతనికి ఏజెంట్‌ గా దేవదాసు పనిచేస్తూ ఎక్కడికక్కడ మేనేజ్‌ 
చేసూ రవీంద్రకి సహకరిస్తుంటాడు.) వీరి జీవితంలోకి వచి పంకజవలిని పెళ్ళి 
చేసుకుంటాడు. దీంతో సేతురామ్‌ తన ప్రేమ విషయం ఆమెకే ఎప్పటికీ చెప్పలేటీ 
సితికి చేరుకుంటాడు. పంకజవలిని వదిలి వుండలేని సేతురామ్‌ ఆమె వుంటున 
కీంటి పక్కపోర్వన్‌ లోకి వెల్తాడు. దేవదాసుకి సేతురామ్‌, పంకజవల్లి మధ్య ఏదో 
వుందనే అనుమానం రవీంద్రముందుంచుతాడు. 

చిన్నతనం నుండి కలిసిమెలిసి తిరిగిన వారు కావటంతో పంకజవల్లి సేతురామ్‌ 
తో చాలా కలివిడిగా వుంటుంది. ఇది రవీంద్రకి నచ్చదు. సేతురామ్‌ ని నర్మగర్లంగా 
సూటిపోటి మాటలు అంటూ మానసికంగా హింసించటం మొదలు పెడతాడు. 
దీంతో పంకజవలి కాపురం తనవల ఎక్కడ కూలిపోతుందో అని భయపడిన 
సేతురామ్‌ అక్కడీ నుండి వెళిపోవాలని నిరయించుకుంటాడు. అదే సమయంలో 
రవీంద్ర దేవదాసు ద్వారా ఆమెకి కేన్సరు ప్యోధి అన్నవిషయం తెలుసుకుంటాడు. 
చిన్నపాటి నాటకం ఆడి సేతురామ్‌ ని ఆపుతాడు. పంకజవల్లిని తను వచ వరకూ 
జాగ్రత్తగా చూసుకునే బాధ్యత సేతురామ్‌ కి అప్పగించి అక్కడి నుండీ రవీంద్ర 
శాశ్వతంగా జారుకుంటాడు. 

రవీంద్ర అంతరంగం తెలియని పంకజవల్లి అతనికోసం రోజులతరబడి ఎదురు 
చూస్తుంటుంది. రవీంద్ర తన తప్పు తను తెలుసుకొని తిరిగి వచాాడా? సేతురామ్‌ 
తన ప్రేమని పంకజవల్లికి చెప్పాడా? దేవదాసు ఏమయ్యాడు? ఇత్యాది అంశాలన్నీ 
కూడా నాటిక చదివి తెలుసుకుంటారని ఆకాంక్షిస్తున్నాను. 

పెద్దిభొట్లవారి కథలో దేవదాసు పాత్ర లేదు. అది కేవలం నేను నాటకీకరణ 
కోసంిసృష్టంచిందే. అలాగే రవీంద్ర నారాయణ్‌ అనే పాత్రని కేవలం పంకజవల్లి 
భర అని'మాత్రమే రాయటం జరిగీంది. అతని గురించి కేవలం రెండు మూడు 
లైన్లేలో ఎండ్‌ చేశారు. కానీ నాటకీకరణ విషయంలో నేను స్వతంత్రించి ఈ రెండు 
పాత్రలనూ ప్రధానంగా తీసుకొని పంకజవల్లి, సేతురామ్‌ ల మధ్య ప్రేమ కధని 
ఆవిష్కరించటం జరిగింది. గమనించగలరు. 


51 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


గ్ర 


దగ్ధగీతం 


( రెండు వాటాల ఇల్లు. ఒక ఇంటి మటు మంచం వేసి వుంటుంది. పంకజవల్లి మంచంమీద 
నిద్రపోతుంటుంది. ఆ మంచానికి ఆనుకుని సేతురామ్‌ కూర్ణొని కునికిపాట్లు పడుతుంటాడు. 
డిమ్‌లైటింగులో.... పంకజవల్లి పెద్దగా దగ్గుతుంది. సేతూరామ్‌ గబగబాలేచి ఆమెని కూర్తోపెట్టి, 
మంచం కిందవున్న చిన్న మగ్గుని ఆమె నోటి ముందు పెడతాడు. ఆమె అందులో ఉమ్మే స్తుంది. 
రక్తం..! దయనీయమైన సంగీతం వినిపిస్తుంది. సేతూరామ్‌ ఆమెని పడుకో బెట్టి తన టవలుతో 


ఆమె మూతి తుడుస్తాడు. ) 


: (ఎక్కడలేని ఓపిక తెచ్చుకుంటూ... ఎందుకు చేస్తున్నావ్‌ ఇదంతా..? అన్న సెన్స్‌లో చేతులు 


ఊపుతుంది.) 


: ఇదంతా ఎందుకు చేస్తున్నాననా..? (అవునన్నట్లు తలూపుతుంది. అతనికి తన 


మనసులో మాట చెప్పాలనిపించింది. పెదవులదాకా మాట వచ్చింది కానీ వెంటనే మాట 
మార్చుతూ... అనునయంగా... తాగటానికేమైనా తీసుకొస్తాను.! (వద్దన్నట్లు తలూపుతుంది.) 
ఆహారం ఏమీ తీసుకోకపోతే ఎలా..? డాక్టరు గారు ఏం చెప్పారు.? ఏదో ఒకటి 
తీసుకోవాలని చెప్పలేదూ..! తీసుకోకపోతే ఇంజెక్షన్‌ చేస్తారు.! సూదులెక్కిస్తారు.! 
అవన్నీ అవసరమా..! మా అమ్మవుకదూ..! (సేతూరామ్‌ చెయ్యి తన చేత్తో అతి కష్టంమ్మీద 
పట్టుకొని కళ్ళకద్దుకొని తలపై పెట్టుకుంటుంది.) పిచ్చి వల్లీ..! ఎందుకేడుస్తావ్‌.! డాక్టర్‌ గారు 
ఏం చెప్పారో తెలుసా..! నువ్వు మళ్ళీ మామూలు మనిషవుతావట..! కచేరీల్లో 
పాడతావట.! ఆ పాటలు నేను వింటానట..! అది వింటూ నేను తరించిపోతాను.! 
జావ తీసుకొస్తాను..! తాగుతావుగా..! (సరే అన్నట్లు చెయ్యి వూపుతుంది. సేతూరామ్‌ అక్కడే 
చెంబులో పెట్టిన జావని గ్లాసులో పోసి ఆమెకి పట్టించేందుకు లేపి ఆమెచేత తాగిస్తుంటాడు. 
మళ్ళీ ఆమె నుంచి పెద్దగా దగ్గు. సేతూరామ్‌ కిందకు వంగి మగ్గుతీసి ఆమె నోటి వద్ద పెడతాడు. 


మళ్ళీ నెత్తురు వాంతి చేసుకుంటుంది. ఇక చాలన్నట్లుగా చెయ్యి చూపిస్తుంది. సేతూరామ్‌ ఆమె 
మూతి కడుగుతాడు. ఆమెని పడుకోబెడతాడు... ఆమె కళ్ళు మూసుకుంది..! కొంచెం సేపు ఆమె వైపు 


చూస్తాడు.. తిరిగి దేవుని పటం వైపు చూస్తూ...) భగవంతుడా...! నీ ఆటలకు అంతేలేదా.! 
పంకజవల్లి ఏం పాపం చేసిందని ఆమె కమ్మని కంఠాన్ని లాగేసుకున్నావ్‌..! నిన్నే 
ఆరాధిస్తూ, నిత్యం నీ నామస్మరణ చేస్తూ, నీకీర్తనలు పాడటమే ఆమె చేసిన 
నేరమా..! నిన్ను స్తుతించే ఆ కమ్మని కంఠాన్ని మూగబోయేలా ఎందుకు చేశావ్‌..! 
నీకు స్తుతులూ, స్తోత్రాలు, కీర్తనలూ అవసరంలేదా.! అయినా నిన్నడిగితే నువ్వేం 
సమాధానం చెబుతావ్‌..! ఇంత అడుగుతున్నా జవాబేమైనా చెబుతావా..? 
చెప్పలేవు..! ఎందుకంటే నువ్వు దేవుడివి కనుక.! నువ్వున్నది బొమ్మలో కనుక.! 
ఎందుకలా నవ్వుతున్నావ్‌..! ఇలా నవ్వే..! మా బ్రతుకులతో ఆడుకుంటున్నావ్‌..! 
ఆడుకుంటున్నావ్‌..! ఆమె బ్రతుకును దగ్ధగీతం చేశావ్‌..! 


: నగుమోమూ కన లేని నాజాలి తెలిపి 


52 


దగగీతం స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 
నన్ను బ్రోవరాదా శ్రీరఘువర నీ (నగు) 

సేతు: అదిగో...! ఆ కమ్మని కంఠంలో త్యాగరాయకృతి తాండవిస్తోంది. నా పంకజవల్లి 
గొంతు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతోంది.! అది నా మనసంతా పరచుకొని 
నన్ను ఆనందోత్సాహల డోలికల్లో ఓలలాడుతోంది.! ఓలలాడిస్తోంది.! కానీ 


(అంటూ నేలమీద పడి ఏడుస్తుండగా డాక్టర్‌ ప్రవేశిస్తాడు. సేతురామ్‌ అంతలోనే ఆశతో డాక్టర్‌ 
వైపుచూస్తాడు. డాక్టర్‌ ఒక్క క్షణం సేతురామ్‌ని చూసి ఏమీ మాట్లాడకుండా పంకజవల్లి వద్దకి 
వెళతాడు. సేతురామ్‌ డాక్టర్‌ వెనుకే నిలబడి ఆతృతగా చూస్తుంటాడు. డాక్టర్‌ చెక్‌ చేశాడు. పెదవి 


విరుస్తూ అక్కడి నుండి లేచాడు.) 

సేతు: డాక్టర్‌గారూ...! 

డాక్ట: పూర్‌ సోల్‌..! షి ఈజ్‌ వెయిటింగ్‌ ఫర్‌ డెత్‌..! 

సేతు: అంటే..! 

డాక్ట : మీకెలా చెప్పాలో అర్థంకావట్లేదు.! కానీ, చెప్పక తప్పదు.! ఆమె ఇన్నాళ్ళూ 

ఎందుకు బ్రతికుందో.. ఎలా బ్రతికివుందో నాకర్థం కావట్లేదు.! కానీ, ఒకటి మాత్రం 

నిజం..! తను తనచావుకోసం ఎదురు చూస్తోంది.! 

సేతు: ఎలాగైనా ఆమెని బ్రతికించండి..! 

డాక్ష: చూడండి సేతురామ్‌గారు.! నేను మీ బాధని, మీ ఆరాటాన్ని అర్థం చేసుకోగలను! 
నాకు చేతనైన ప్రయత్నం చేశాను.! కానీ, తను మందులకి కూడా రెస్పాండ్‌ 
అయ్యే స్టేజీ ఎప్పుడో దాటింది.! ఆమె ఆఖరి కోరికేంటో...! 

సేతు: ఆమె భర్త..! 

డాక్ట: అంటే మీరూ...! 

సేతు: ( చెప్పాలా వద్దా అనే సంశయంతో.. ఏదో నిర్ణయానికి వచ్చినవాడిలా..) ఆమెతో జీవితం 
పంచుకోవాల్సిన వాడిని.! 

దాక్ట : మరి ఆమె భర్తా..! 

సేతు: ఉన్నాడు.! కానీ చాలా దూరంగా..! ఈమె కష్టంతో వచ్చిన డబ్బుతో విలాసాలకు 
దగ్గరగా...! వేరే ఆమెతో...! 

డాక్ట : షిట్‌..! కబురు చేయకపోయారా...! 

సేతు: ఉపయోగం లేకపోయింది.! ఆమె శవాన్ని చూడటానికి కూడా రానని తేల్చి 
చెప్పేశాడు.! 

డాక్ట: ఓ మైగాడ్‌..! వాట్‌ ఎ షిట్‌ మ్యాన్‌.! అసలతను మనిషేనా..! 

సేతు: జంతువంటే ఆవి బాధపడతాయి..! వాటికన్నా ఎంతోకొంత జ్ఞానం ఉంటుంది. 
కానీ వాడికి వాడి అవసరం తీర్షుకోటమే తెలిసిన జ్ఞానం.! అలాంటి నికృష్ణుడికి 
ఇలాంటి బంగారపు బొమ్మనిచ్చి పెళ్ళచన ఆమె బ్రతుకుని నిలువునా నాశనం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


చేశారు.! 


: సేతురామ్‌గారూ...! అసలీమె ఎవరు? ఈమెకీ మీకూ ఉన్న సంబంధమేంటి? 


అసలీమె ఎందుకిలా తయారైంది? 


: చెప్తాను డాక్టర్‌గారూ.! సుస్వర గీతాలను ఆలపించే ఆ కమ్మని కంఠానికి ఆ 


భగవంతుడు విధించిన దగ్ధగీతపు శిక్షగురించి తప్పకుండా చెబుతాను.! 
పంకజవల్లి..! ఎంతో అద్భుతమైన గాయని.! నేనూ పంకజ వల్లీ ఇద్దరం చిన్న 
నాటినుండి ఆడుకుంటూ, పాడుకుంటూ తిరిగాం. పంకజవల్లిని చూడందే 
నాకు తోచుబడి అయ్యేదికాదు.! ప్రతిక్షణం ఒక యుగంలా నాకు అనిపించేది! 
నా ప్రేమను సన్నాయి నాదంగా మలిచి ఆమె పాటకు జతకలిపాను.! ఆమె ప్రతి 
కచేరీకి నేనే సన్నాయి వాయించే వాడిని.! ఇంతలో రవీంద్ర నారాయణ్‌ అనే వ్యక్తి 
నన్ను కలిశాడు. కళాకారులంటే తనకు ప్రాణమన్నాడు. కళలే తన ఊపిరన్నాడు. 
తానూ రంగస్థల కళాకారుడినన్నాడు. గుళ్ళో భజనపాటలు పాడుకునే ఆమెని 
సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణిని చేస్తానన్నాడు. నేనూ 
నిజమేనని నమ్మాను. పంకజవల్లిని ఒప్పించాను. రవీంద్రనారాయణ్‌ మా ఇద్దరి 
మధ్యా అంతులేని దూరాన్ని పెంచుతాడని నేనానాడు ఊహించలేదు.! ఎన్నో 
సార్లు వల్లికి నా ప్రేమ గురించి చెప్పాలని ప్రయత్నించాను కానీ రవీంద్ర నాకన్నా 
ఎన్నో అడుగులు ముందున్నాడని నాకు అర్థమయ్యే సరికి ఆలస్యమైంది. చివరికి 


వల్లి రవీంద్రను పెళ్ళి చేసుకుంది. (ఇలా డైలాగ్‌ స్టార్ట్‌ అవ్వగానే బ్యాక్‌ గ్రౌండ్‌లో... “పిడికిట 
తలంబ్రాల పెళ్ళికూతురూ... సాంగ్‌...” మెల్లిగా లైట్లు ఆఫ్‌ అయిపోతాయి. సేతురామ్‌, డాక్టర్‌ 
ఇద్దరూ కూడా అక్కడి నుండి కదులుతారు. మామూలు లైట్లు వెలుగుతాయి. పంకజవల్లి, రవి 
ఇద్దరూ వేదికపైకి ప్రవేశిస్తారు. నూతన దంపతుల్లా ముస్తాబై వుంటారు. సిగ్గుపడుతూ పంకజవల్లి 


నిలబడి వుంటుంది. రవి పంకజవల్లితో....) 


: ఏంటి వల్లీ... ఇంకా ఎందుకా సిగ్గు! ఇక్కడున్నది మనిద్దరమేగా..! 
: మీ అమ్మా, నాన్నా, తమ్ముడూ, చెల్లీ ఏరి వారంతా...? 
: కొత్తగా పెళ్ళయిన జంట నాలుగునాళ్ళు ఏకాంతంగా గడపాలని, ముద్దు ముచ్చట్లు 


స 
తీర్చుకోవాలని వుండదా..! అందుకే వారిని ఆ ఇంట్లోనే వుంచి మనం మాత్రమే ఈ 


ఇంట్లో..! 


: ఈ ఇంట్లో మనిద్దరమే వుంటామా.? మరీ పోర్షన్‌లో...! 

: ఇప్పటికి ఖాళీ...! ఆ తర్వాత నాకు తెలీదు.! 

: కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెడితే హారతివ్వటానికి ఎవ్వరూ లేరే.! 

: ఎందుకులేరూ..! నీకు నేనున్నాను..! నాకు నువ్వున్నావ్‌..! మనిద్దరం ఒకరికోసం 


ఒకరమున్నాం.! 


: రవీ..! నీలాంటివాడు నాకు థొరక్షంర నిజంగా నేను ఏజన్మలోనో చేసుకున్న 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


పంక; 


పంక; 


పంక; 


అదృష్టం.! 


: కాదు వల్లీ నీలాంటి బంగారాన్ని పొందిన నేనే అదృష్టవంతుడ్ని.! 


రవీ మీ అమ్మగారిని, నాన్నగారినీ మనింటికి పిలువు..! 


: వల్లీ..! ఇప్పుడు వాళ్ళతో పనేంటి? 
: పనికాదు..! అది బాధ్యత.! కొత్తగా కాపురం చెయబోతున్నాం.! మనకి ఎర్రనీళ్ళతో 


దిష్టితీసి నా కుడికాలు లోపలపెట్టించే అత్తగారు, కోడలిని ఆశీర్వదించే 
మామగారు లేకుండా మొదలుపెట్టే కాపురం కాపురమనిపించుకోదు.! నువ్వెళ్ళి 
వాళ్ళని ఇంటికి తీసుకురా..! అప్పటి వరకూ నేను ఇక్కడే కూర్చుంటా...! 


: వల్లీ.! అదీ..! నేను పిలిస్తే వాళ్ళు రారు.! 


అయితే పద.! నేనూ వచ్చి పిలుస్తా..! కొత్తకోడలు వచ్చి పిలిస్తే రాకుండా ఉండరు.! 


: (ఏదో ఆలోచన వచ్చినవానిలా... వాళ్ళు రారు అంటే.! రాలేరని.! 


అంటే.. నువ్వనేది? 


: వాళ్ళు ఉంటే కదా రావటానికి.! 


నన్ను క్షమించు రవీ..! 


: నువ్వే నన్ను క్షమించాలి వల్లీ.! పెళ్ళికి ముందే ఇవన్నీ చెబుదామనుకున్నా..! కానీ 


ఏ తండ్రీ తన కూతురుని అనాధలకు ఇవ్వరని, నీమీద ప్రేమతో నిన్ను నాదాన్ని 
చేసుకోవాలన్న ఆశతో అబద్ధమాడాను.! నన్ను క్షమిస్తావు కదూ..! (అంటూ ఆమె 
కాళ్ళు పట్టుకోటానికి వంగుతాడు.) 


: అయ్యో..! మీరు నాకాళ్ళు పట్టుకోవటం..! తప్పండీ.! 
: ఏం తప్పుకాదు..! శ్రీకృష్ణుడంతటివాడు తను చేసిన తప్పుకి సత్య భామ కాళ్ళను 


పట్టుకోలేదా.! నాదీ అదే దారి..! క్షమించాననేదాక నిన్ను వదలను.! 


: అయ్యయ్యో.! రవీ..! వద్దు.! ఇలాంటివి మనిద్దరి మధ్యా ఎప్పుడూ వద్దు.! ప్రేమతప్ప 


మరేదీ మనమధ్య ఉంటానికే వీల్లేదు.! 


: అయితే..! వుండు ఒక్క నిమిషం.! (లోపలికి వెళ్ళబోతుండగా..!) 
: అయ్యో..! ఎక్కడకి.? 
: నా ప్రేమను నీకు చూపించటానికి..! (అంటూ రవి అత్తగారిలా, ఆడపడుచులా మొగుడిలా 


త్రిపాత్రాభినయం చేస్తూ కామెడీ చేస్తాడు) అమ్మాయ్‌..! నేను మీ అత్తగారిని.! కొత్తకోడలా 
ఇంట్లోకి అడుగుపెట్టే ముందు కుడికాలు పెట్టి రామ్మా..! “ రావమ్మా మహాలక్ష్మీ 
రావమ్మా..! నీ కుడికాలు ముందు పెట్టీ రావమ్మా..!” (అని పాటపాడుతూండగా.. 
ఆడపడుచులా యాక్షన్‌ చేస్తాడు) ఆ...ఆ... వదినా..! నేను నీ ఆడబిడ్డని...! అడుగు 
పెట్టేముందు ఎవరొచ్చారో చెప్పండి..! 


: (కిలకిలా నవ్వుతూ...) నేనూ మా ఆయనా వచ్చాం.! 


55 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


రవి : 


ఆయనంటే కుదరదు..! నీ మొగుడు పేరు చెప్పి మరీ రావాలి.! చెప్పందే లోపలికి 
అడుగు పెట్టనివ్వము.! అమ్మా, చెల్లాయ్‌ ఏంటాగోల..! మమ్మల్ని లోపలికి రానీండి.! 
వీల్లేదు.! వదినా అన్నయ్య పేరు చెప్పి లోపలికి రా...! తప్పదు చెప్పెయ్‌..! 


: (కిలకిలా నవ్వుతూ...) రవి..! రవీంద్రనారాయణ్‌.! 
రవి : 


ఇప్పటికైనా లోపలికి రానిస్తారా లేదా..! ఆ..ఆ.. అంత తేలిగ్గా రానిస్తానా..! నువ్వు 
ఎవరితో వచ్చావ్‌.! నేనూ తను వచ్చాం.! తనంటే ఎవరు? పేరు చెప్పు బ్రదరూ..! 
వల్లి.! నేనూ పంకజవల్లి వచ్చాం.! సరేనా లోపలికి వెళ్ళచ్చా..! ఆహా.! నిక్షేపంగా 
వెళ్ళచ్చు.! అమ్మాయ్‌ కుడికాలు లోపల పెట్టి రామ్మా..! ఏంటి పెద్దవాణ్ణి ఒకణ్నీ 
ఇంట్లో వున్నాను. నా కాళ్ళకి నమస్కారం చేయాలన్న సంస్కారమేమైనా వుందా..! 
మామగారన్న మర్యాదలేదూ..! అయ్యో..! నాన్నా..! నువ్వు ఆవేశపడవాక..! వల్లీ..! 
ఈయన మా నాన్నగారు... అమ్మా.! నువ్వుకూడా వచ్చి నాన్న పక్కనే నుంచో..! 
ఏవిటా హడావుడి వస్తున్నా..! మా ఇద్దర్నీ ఆశీర్వదించండి.!( అని వంగి నమస్కారం 
చేస్తారు. రవి అత్త,మామల ప్లేసుల్లోకి వెళ్ళి) శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. (ఇతని చేష్టలకి 
పంకజవల్లి పకపకా నవ్వేస్తుంది.) 


: చాలు రవీ చాలు..! ఇక నవ్వలేకపోతున్నాను.! నవ్వీనవ్వీ కడుపు నొప్పి వస్తోంది. 
: వల్లీ..! మన కొత్తకాపురం మొదలయ్యే ఈసమయంలో నేను నీనుంచి ఒక వరం 


కోరుకోనా..! 


: నేనేమైనా దేవతనా వరాలివ్వటానికి.? 

: అవును.! నువ్వు నాపాలిట దేవతవే.! భాగ్యదేవతవు.! అందుకే అడుగుతున్నా..! 

: (దేవతలా చేతులు పెట్టి నరుడా..! ఏమినీకోరిక..! 

: జై పాతాళభైరవి..! సారీ.! జై పంకజవల్లీ..! నేనున్నంతకాలం నీ మొహంపై ఆ నవ్వు 


అలాగే వుండేలా అనుగ్రహించు దేవీ.! 


: తదాస్తు.! నరుడా..! నీ భార్యకు ఎటువంటి కష్టము కలిగించకుండా ఆమె 


ఇష్టప్రకారమే నడుచుకుంటూ నీవున్నంతకాలం నీ భార్య నవ్వు నీతోనే 
ఉండేనురా..! సారీ..! స్వామీ.! 


: హహహ..! నాటకాల భాషనీకూ అలవాటైందన్నమాట.! 
: నువ్వు, నేను ఇద్దరం రంగస్థల కళాకారులమేగా రవీ.! నువ్వు నటుడివి.! నేను 


గాయనిని.! మనిద్దరికీ వేదిక రంగస్థలమేగా.! 


: అదిరిందమ్మాయ్‌ వల్లీ..! పాత ఇల్లు, టేకు తలుపులు.. వాటికి వేసిన డొక్కులో 


తాళం, కొత్తగా ప్రారంభమైన జీవితం.! ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో..! 

ఈ జన్మలో మనం భార్యాభర్తలమయ్యాం..! మన కాపురం శుభంకార్డులేని 

టీవీసీరియల్లా ఎపిసోడ్లు ఎపిసోడ్లు ఆనందంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ.! ఆ 
56 


దగగీతం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


రవి : 
దేవ : 


రవి : 


దేవ : 


తాళం కప్ప నేను పట్టుకుంటా, తాళం నువ్వు తీసి మన కాపురానికి రిబ్బన్‌ కటింగ్‌ 
చేయి..! 


: ఇదేంటి రవీ..! తాళం ఊడిరదికానీ..! తలుపు తెరుచుకోదే..! 
: చూస్తున్నా..! చూస్తున్నా..! వల్లీ..! ఈ తలుపు తెరవటానికే ఉన్న ఎనర్జీనికాస్తా 


వాడేస్తే రాత్రికి మన ప్రోగ్రామ్‌ సక్సెస్‌ఫుల్‌గా సాగినట్లే.! 


: రాత్రి ప్రోగ్రామా...? 

: అదేనే ఫస్ట్‌నైటూ..! 

: ముందు తలుపు తెరువు రవీ..! 

: తెరుస్తున్నా..! తెరుస్తున్నా..! క్రీస్తు పూర్వం నాటి ఇల్లులా వుంది..! తలుపులు 


బిగుసుకు పోయాయి..! పట్టరపట్టు హైలెస్సా..! ఉడుంపట్టు..! హైలెస్సా..! 
తొయ్యరా తొయ్యి..! వన్‌ టూ త్రీ...! (తెరుచుకున్నట్టే తెరుచుకొని మళ్ళీ పడిపోతుంది.) 


: ఇట్లాంటిల్లు మీకెక్కడ దొరికిందండీ..! వెంటనే వేరే ఇల్లు చూడండి..! 
: బడ్జెట్‌ నిల్‌..! అంటే..! ఏమీలేదు..! మొత్తం వ్యాపారం మీద పెట్టాను.! ఇన్నాళ్ళూ 


పెళ్ళికాలేదు కదా..! అందుకే ఖర్చులు కూడా తెలీలా..! ఇప్పుడు పెళ్ళయింది..! 
నువ్వొచ్చావ్‌.! మన ఖర్చులెలా వుంటాయో ఏంటో...! అందుకే నాదగ్గరున్న డబ్బుతో, 
తక్కువ అద్దెతో.. ఇంతకంటే నాకు వేరే ఇల్లు రాదు.. అందుకనీ..! 


: రవీ..! ఈ ఇల్లు నడపటానికి నువ్వొక్కడివే శ్రమపడద్దు.! రెండు చేతులు కలిస్తే 


చప్పట్లు ఎలా వస్తాయో..! భార్యాభర్తా కలిసి శ్రమిస్తేనే సంసారమనే బండి సాఫీగా 
సాగుతుంది.! మనిద్దరం భార్యాభర్తలం..! కలిసి ప్రయత్నిద్దాం...! రండి..! (అంటూ రవి 
చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తుండగా... కార్యేషు దాసీ అనే పాట వస్తుంది. ఇద్దరూ కలిసి 
వెళ్ళి తలుపుని తోస్తారు. తలుపు తెరుచుకుంటుంది. లోపలికి అడుగు పెడతారు.) 

లైట్స్‌ ఆఫ్‌ 

2వ సీన్‌ 
(రవిపచార్లు చేస్తుంటాడు. సెల్‌ ఫోన్‌ మధ్య మధ్యలో చూస్తుంటాడు. ఏదో లెక్కలేసుకుంటుంటాడు. 
బయటికి చూస్తాడు. దేవదాసు హడావుడిగా వస్తాడు. దేవదాసుని చూస్తూనే ఎక్కడలేని ఆనందం 
మొహంలో కనిపించినా వెంటనే సీరియస్‌ అవుతూ...) 
ఏరా..దాసూ..! నీకసలు బుద్దుందాలేదా..! ఇప్పుడా వచ్చేది.! 
బెజవాడ, భీమవరం ఇళ్ళకైతే ఒకరోజు ముందే వచ్చేవాడ్ని..! ఈవిడి గారిని 
పెల్లిసేసుకొని నాలుగురోజులేగా అయింది.! ఆ అచ్చట్లు ముచ్చట్లూ లాంటివి గట్రా..! 
నోర్ముయ్‌..! ఆ ఇంటి వాగుడు ఈఇంట్లో, ఈ ఇంటి వాగుడు మరొక ఇంట్లో 
వాగొద్దని ఎన్నిసార్లు గడ్డిపెట్టినా నీకు బుద్ధిరాదు...! 
ఏమయ్యో..! బుద్ధి గిద్ధి అన్నావంటేనా..? 


57 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


రవి : 
దేవ : 
: ఇప్పుడే నిన్ను డిస్‌మిస్‌ చేసేస్తున్నా..! ఫో..! 
దేవ : 
రవి : 
దేవ : 


రవి 


రవి : 


దేవ : 
రవి : 
దేవ : 
రవి : 


దేవ : 


రవి 


దేవ : 
రవి : 
దేవ : 


ఏం చేస్తావ్‌రా...! 
రా నా..! వయసులో నీకంటే పెద్దోజ్జి.. నన్ను రా అంటావురా..! 


నేను డిస్‌మిస్‌ అయితే నువ్వయిపోతావ్‌..రా..! కుర్రసన్నాసీ..! 

ఏంట్రోయ్‌..! నోరు తెగ పేలిపోతోంది..! 

ఆ6౬ నన్ను డిస్‌మిస్‌ చేస్తే నేనూరికే వుంటాననుకున్నావా..? రోడ్డుమీదకెల్తా..! 
టీవీ నైన్‌ని పిలుస్తా...! ఈటీవిని పిలుస్తా..! అన్ని మీడియాల్ని పిలిచీ... ఊరికో 
గోపికను పెట్టి ఉద్దరిస్తున్న నీ కృష్ణలీలల్ని కథలు కథలుగా చెబుతా.! 

నువ్వెక్కడ తగిలావురా నాకు రంకు మొగుడా..! (లోపలి నుండి “సమయానికి 
తగుమాటలాడరే..” అనే కీర్తన వస్తుంది. అందుకు తగ్గట్లుగా రవి 
అభినయిస్తుంటాడు. ముందు ఒప్పుకోక పోయినా తర్వాత ఒప్పుకుంటాడు. తన 
బుజానికి తగిలించుకున్న సంచీలోంచి డబ్బులు తీసి ఇస్తుంటాడు.) అయినా 
మాటనుకునేంత చనువు మనిద్దరి మధ్యాలేదా దేవదాసుగారు..! సరేలేండి..! ఈ 
నారద పాత్ర పోషించటం వల్ల నాకే కాదు.. తమరికి కూడా తిప్పలు తప్పవు 
కాబట్టి సైలంటైపోతే ఇద్దరికీ మంచిది..! 

సరే..! 

ఇంతకి మన కలెక్షన్ల దగ్గరికి వద్దామా..! 

ఈ దబ్బు బెజవాడ బ్రాంచినుంచి, ఈ డబ్బు కాకినాడ బ్రాంచి నుంచి, ఇది గుంటూరు 
బ్రాంచి నుంచి, ఈ డబ్బులు ఢల్లీ బ్రాంచినుంచి..! 

ఢల్లీ బ్రాంచి డబ్బులు రానురాను తగ్గుతున్నాయేం దేవదాసూ..! కొంపతీసి దాన్ని 
కానీ నువ్వు సైడు ట్రాకులో పెట్టావా ఏంటి? 

అదొక్కటే తక్కువ.! అయినా దానివయసేంది..! నీ వయసేంది..! పెల్లామన్నా 
నమ్మేట్టుండాలి కానీ, యాభఖైఏల్ల ముసల్ది కూడా నీకు పెల్లామేందయ్యా.! 
చెప్పుకోటానికి నీకు సిగ్గులేకపోయినా, డబ్బులకోసం ఎల్లినప్పుడల్లా నేను 
సిగ్గుతో సచ్చిపోతున్నానయ్యా.! అదీ.. దాని వయ్యారమూనూ..! కులుకులతో కుల్ల 
బొడుస్తోంది.! 


: సరేలే..! దానిక్కావాల్సింది మొగుడు, మనక్కావాల్సింది మనీ. కాసేపు కళ్ళు 


మూసుకుంటే ... 

ఇంకా సెండాలమాపయ్యా..! ఇంటానికే సెండాలంగా వుంటేనీ.! 

మాటల్లో పెడితే మ్యేటర్‌ మర్చిపోతాననుకున్నావా...! అమౌంట్‌ తగ్గుతుందేంటమ్మా... 
ఏం చెయ్యమంటావ్‌ బాసూ నన్ను..! లలిత కళలకన్నా మన ప్రధానమంత్రికి 
యోగాసనాలే ఎక్కువలా వుంది.! మాట్లాడితే సాలు ముక్కుమూసుకొని 


58 


దగగీతం స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 
యోగాసనాలేసుకొమ్మంటున్నాడు.! ఇక మనకి ప్రోగ్రాములేం వస్తాయ్‌..! అప్పటికీ 
ఆల్లకాల్లూ ఈల్లకాల్లూ పట్టుకొని ఈ ముసల్లాని డాన్సులు పెట్టిత్తున్నా..! 

రవి : అలా అయితే ఢల్లీ బ్రాంచి మీద గట్టిగా వర్క్‌ చేయాలి.! 

దేవ : నువ్వు వర్క్‌ చేయటానికి ఆడేంమిగల్లేదు.! ముసల్దది...! 

రవి : ఢిల్లీ బ్రాంచి అంటే ఆ ముసలి డాన్సరే అనుకున్నావ్‌రా..? సాఫ్ట్‌గా వుండే 
సాఫ్ట్‌వేర్లున్నారు.! స్పెసీగా వుండే మిర్తీ గర్ల్స్‌ ఉన్నారు.! యోగాసనాలేయించే 
పంతులమ్మలూ ఉన్నారు.! ఇంత మంది అమ్మాయిల్నీదేశంలో పెట్టుకొని దేశంలో 
ఆడోళ్ళ సంఖ్య తక్కువగా వుందని ఊకదంపుడు దంచే యదవల్ని తుపాకితో 
కాల్హేయాలి.! 

దేవ : (మెల్లిగా అంటాడు) ముందు నిన్ను కాలిత్తే పీడా పోయిద్ది..! 

రవి : రేయ్‌..! నాకినపడుతోంది.! 

దేవ : లేకపోతే ఏందయ్యా..! ఎక్కడెక్కడి అమ్మాయిల్నీ నువ్వే పట్టుకు పోతుంటే 
మాలాంటి బ్యాచిలర్సు పరిత్తితేందండీ..! 

రవి : ఈవయసులో నీకెందుకురా పెళ్ళి..! 

దేవ : నీకేంటయ్యా..! ఊరుకో పెళ్ళాన్ని ఉద్ధరిస్తున్నావ్‌..! రాజయోగమంటే నీది.! 

రవి : రాజయోగమా మట్టిగడ్డా..! నీకేం తెలుసురా..! నా తంటా..! చెప్పినమాట 
చెప్పకుండా తిరిగే వాడికి తెలుస్తుంది..! ఎవరితో ఏమాట చెప్పానో... 
గుర్తుపెట్టుకోవాలి... ఎక్కడ ఎలాంటి కథ చెప్పాలో చెప్పాలి.! ఒక కథలో కేరెక్టర్‌ 
ఇంకో కథలోకి ఎంటర్‌ అవ్వకుండా చూసుకోవాలి.! ఒకవేళ మన ఖర్మకాలి కో 
ఇన్సి డెంటల్‌గా ఎదురుపడితే అప్పటికప్పుడు కవర్‌ చేసేలా కొత్త కథను చెప్పాలి. 
ఇంతేనా..! ఇంకా..! 

దేవ : ఇంత సిగ్గుమాలిన బతుకు నీతోనే పోనీయ్యా.! పగోడిక్కూడా వద్దు..! 

రవి : రేయ్‌..! చనువిచ్చానుకదాని చంకెక్కకు..! చంపేస్తాను. 

పంక: (లోపలి నుండి వస్తూ... ఏంటండీ గొడవ పడుతున్నారు.? 

రవి : అబ్బే గొడవేంలేదు వల్లీ..! వీడు దేవదాసనీ..! 

దేవ : బాసుగారి పిఎని.! 

రవి : దేశవ్యాప్తంగా వున్న నా నటశిక్షణాలయాలన్నీ ఇతనే తిరిగి చూసుకుంటుంటాడు..! 
కదరా..! 

పంక: అయ్యో! నిలబెట్టే మాట్లాడుతున్నారు.! కూర్చోండి... 

రవి : వాడు కూర్తోడు..! 

పంక: పినరుగారనా..? ఫర్వాలేదు కూర్తోండి..! 

రవి : నువ్వు ఉన్నపలంగా కోటి రూపాయలిచ్చినా కూడా వాడు కూర్తోడు.! 


59 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


దేవ : 


రవి : 


పంక; 


దేవ : 


రవి : 


అవునమ్మా..! మొన్నా మద్దె సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి సీటిత్తాం కూర్తోరా దేవదాసు 
అన్నారమ్మా.! నేను కూసుంటానా..! కూసో నన్నా..! ఆల్లు బతిమాలారు.! నేనూ 
కూసోనంటే కూసోనూ, కావాలంటే నిలబడతా నన్నా..! ఆల్లు ఈల్లేదన్నారు.! 
నేను పోరా అని సీటొదిలేశా..! 

నీ బొందేంకాదూ..! ఏం లేదు వల్లీ..! వాడికి పైల్స్‌..! అందుకే ఫ్రీగా కూర్తోలేడు.! 
ఎంత దూరమైనా సరే నిలబడే పోతాడు.! ఒక్క మన నటనాలయాలే కాదు..! 
ఇక నుంచి మన ప్రోగ్రామ్స్‌ మిగిలిన వ్యవహారాలు అన్నీ కూడా దేవదాసే 
చూసుకుంటాడు. 

అలాగా..! 

అవునమ్మా..! ఇక నుంచి మీరు ఊపిరి సలుపుకోటానికి కూడా వీల్లేకుండా 
ప్రోగ్రాముల మీద ప్రోగ్రాములు బుక్‌ చేసేస్తా..! 

(ఈ డైలాగులు చెప్పే కాసేపు...! పంకజవల్లి చాలా ఎగ్జెట్‌మెంట్‌కు లోనవుతుంది.) అవును వల్లీ... 
దేశంలో ఇప్పుడున్న పెద్దపెద్ద కళాకారులందరూ కూడా ఇంత పెద్దవారు ఎలా 
అయ్యారనుకున్నావ్‌..! మనవల్లే..! సినిమాల్లో పాటలుపాడే యువగాయకులు, 
గాయనీమణులు, హీరోలు, హీరోయిన్లు అందరూ మన ప్రొదడక్ట్సే.! కాకపోతే 
మనం బయటికి చెప్పుకోం.! వీడు మామూలోడు కాడు.! వీడు బుక్‌చేసే ప్రోగ్రామ్స్‌ 
కూడా మామూలు ప్రోగ్రామ్స్‌ కావు.! పెద్దపెద్ద వాళ్ళు వస్తారు.! ఇప్పుడు నువ్వు 
రవీంద్రనారాయణ్‌ పెళ్ళానివి.! రేపు నేను పంకజవల్లి భర్తని అనిపించుకోవాలి.! 


; నాకెందుకండీ అంత గౌరవం ఇస్తారు.? 
: ఎందుకంటే నువ్వు నా భార్యవి కనుక.! ఇప్పటి వరకూ ఎంతో మందికి ఎన్నో 


అవకాశాలు కల్పించి టాప్‌ ప్లేస్‌లో నిలబెట్టిన వాణ్ణి, నా భార్యను నేనా స్థానంలో 
చూడాలనుకోవటం తప్పా చెప్పు..! 


: తప్పేం కాదు..! కానీ నేను ఆదదాన్ని.! 

: ఎవరు చెప్పారు..? 

: ఈమె ఆదదనా..? 

: నోర్ముయ్‌.! భార్య తక్కువ.. భర్త ఎక్కువ అని ఎవడు చెప్పాడు..! అన్నవాడిని 


ఆడాళ్ళేసుకునే ఎడంకాలి చెప్పుతో కొట్టాలి.! పిచ్చి వల్లీ..! మీ ఆడాళ్ళిలా అనుకోటంలో 
తప్పులేదు.! ఇది మగజాతి దురహంకార పూరిత చర్య.! దీన్ని కూకటివేళ్ళతో 
పెకలించేదాకా నేను నిద్రపోను. అందుకే నేను ఉద్యోగం మానుకొని అయినా 
నా ఇంటినుంచి నిన్ను ఉద్యోగానికి పంపిస్తా... స్త్రీ శక్తి బెన్నత్యం ఈ ప్రపంచానికి 
చాటి చెబుతా..! అసలు నిన్నే ఒక శక్తిగా నిలబెడతా.! యత్ర నార్యస్తు పూజ్యంతే... 
రమంతే తత్రదేవతాః.! అని నిరూపిస్తా..! (అని ఉద్వేగంగా చెబుతుంటాడు...) 


60 


దగగీతం స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


పంక; 
దేవ : 


పంక; 
రవి : 


దేవ : 


రవి : 
దేవ : 


రవి : 


దేవ : 


రవి : 


దేవ : 
రవి : 


ఆడవారిపట్ల మీకింతటి గౌరవభావం ఉందని నాకిప్పుడే తెలిసిందండీ...! 
నాక్కూడా..! 

మీక్కూడానా..? 

అదే..! ఇప్పటివరకూ ఆడవారిపట్ల నా మనసులో ఉన్న భావన వాడిక్కూడా 
చెప్పలేదు.! అందుకే నీతోపాటే వాడూ షాకయ్యాడు.! కదరా..! 

అవునవును..! (ఫోనొస్తుంది) హలో..! ఆ నేనే దేవదాసుని..! రవీంద్ర గారామ్మా..! 
చాలా బిజీగా వున్నారు.! వైజాగ్‌లో ఈమధ్యనే కొత్త బ్రాంచి ఒకటి ఓపెనింగు 
చేశారమ్మా..! బాబు బాగా బిజీ.! ఏంటీ మీరు వైజాగొచ్చారా..? (రవీంద్రకు 
ఎక్కిళ్ళు వస్తాయి. భార్యని మంచినీళ్ళు తెమ్మని లోపలికి పంపిస్తాడు.) ఇప్పుడే ఆయన్ని 
కలవాలంటారా..? 

ఎవర్రా..? 

అనంతపురం ఆండాళ్ళు.! అదేనండీ చింతామణి, బాలనాగమ్మ ఫేము.! మిమ్మల్ని 
అర్జంటుగా కలవాలంటా.... పెట్టే బేడా తీసుకొని వాల్తేరులో దిగిందంట..! 
నేనిక్కడున్నానని దానికెవరు చెప్పార్రా..! 

అనంతపురం దాకా వెల్లటం కష్టంగా వుందండీ.! రానూ పోనూ శార్జీలతోపాటు 
ప్రయాణంలో ఒల్లు గుల్లవుతోంది.! ఎట్టాగూ బొబ్బిల్లో చింతామని పెట్టించా...! 
పోతా పోతా డబ్బులిచ్చి పొమ్మని నేనే సెప్పా.! ఎట్టుందంటారు ఐడియా..! 

నీ బొందలావుందిరా... నీ బొందలా వుంది.! దాన్ని అక్కడే వుండమను..! 
పావుగంటలో వచ్చి కలుస్తానని చెప్పు.! అన్నట్లొరే.! రేపటికే దీనికి సీతమ్మధార 
త్యాగరాయ గానశాలలో ప్రోగ్రామ్‌ బుక్‌ చేయ్‌..! చాలా అర్జంట్‌! 

ముందే రేపటికి ప్రోగ్రాము ఎవరైనా బుక్కు చేయించుకుంటే..! 

నీకు తెలీనిదైతేగా..! ఎప్పటిలాగే అవతలి ప్రోగ్రాము చెడగొట్టు..! దీని 
ప్రోగ్రాము పెట్టించు.! ఇదొచ్చి నన్నడిగితే అర్జంటు ఫోనొచ్చి వెళ్ళానని చెప్పు.! 
(పరుగులాంటినడకతో వెళుతుంటాడు.. యంగ్‌ గెటప్‌లో సేతూరామ్‌ ఎదురవుతాడు. సేతూరామ్‌ 
రవీంద్రను విష్‌ చేస్తూ లోపలికి వస్తాడు. సేతూరామ్‌ని పక్కకి తప్పించుకొని రవి హడావుడిగా 
వెళ్ళిపోతాడు. సేతూరామ్‌ తన పోర్షన్‌ వైపుకు వెళ్ళి తాళం తీస్తుండగా మంచినీరు తీసుకొని 
పంకజవల్లి వస్తుంది. పంకజవల్లిని చూస్తూనే సేతూరామ్‌ తాళం తియ్యకుండా అలాగే చూస్తుండి 


పోతాడు. పంకజవల్లి అది గమనించి ...) 


: రామ్‌..! నువ్వేంటిక్కడ.! దేవదాసుగారూ ఇంతకీనేరీ.! 
: ఆయనామ్మా..! అర్జంటుగా ఫోనొస్తే బయటికెళ్ళాడు.! 
: చెప్పు రామ్‌..! ఏంటిలా వచ్చావ్‌...! 

: నువ్వేంటిక్కడున్నావ్‌..! 

: ఇది మాఇల్లే..! 


61 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


సేతు: 
: అవునా..! రామ్‌..! నువ్వు గమనించావా... చిన్నప్పటి నుంచి మనిద్దరం ఒకరిని 


పంక; 
: బాబు బాగా బిజీగా వుంటాడు కదమ్మా..! అలా చూస్తే ఏం చేస్తాం..! ఫోన్‌ చేస్తాం..! 


ఇది నాది..! ఇప్పుడే అడ్వాన్సు ఇచ్చి ఇందులోకి దిగుతున్నా..! 


చూడకుండా ఒకరం ఏరోజూ లేముకదా..! 


: అవును! 
: నా పెళ్ళిబంధం మనిద్దరి స్తే స్నేహబంధాన్ని దూరం చేసిందే అని బాధపడుతున్న ఈ 


సమయంలో. ఆదేవుడు చూశావా..! మన స్నేహాన్ని పక్కపక్క వాటాల్లోకి ఎలా 
ఏర్పాటు చేశాడో..! 


: ఈ బాబు... ఎవరమ్మా..! 
: ఇతను సేతూరామ్‌ అని నా స్నేహితుడు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం.! కలిసి 


తిరిగాం.! నాపాటకు ఇతని నాదస్వరం సహకరిస్తే ఆ కచేరీ ఎంత అద్భుతంగా 
వుంటుందో మాటలతో చెప్పలేం.! 


: అవును వల్లీ..! ఆ..! వల్లీ..! నీ వివాహసమయంలో ఈ స్నేహితుడు ఎలాంటి 


కానుకలూ 'ఇవ్వలేకపోయాడు.! కానీ ఇప్పుడు... ఈక్షణంలో .....! 


: మనలో మనకెందుకివన్నీ రామ్‌..! అయినా నా 'పెళ్ళికి “a నాదస్వరం 


వాయించావుగా..! అంతకన్నా గొప్ప గిఫ్ట్‌ నువ్వు ఇవ్వదగింది ఏదైనా సరే ఇవ్వు...! 


: ఇస్తాను.! కానీ నువ్వు నాకో సాయం చెయ్యాలి.! 

: రామ్‌..! నీ నోటి నుంచి నేను వినకూడని మాట అన్నావ్‌..! ఫో..రామ్‌..! 

: వలీ..ఇపుడు నేనేమన్నానని.. అలా అలుగుతావ్‌.! 

: సాయం..! స్నేహితుడు స్నేహితురాల్ని అడగ కూడనిదే సాయం..! నాదగ్గర నీకా 


స్వతంత్రం ఎప్పుడూ వుంది..! 


: నన్నూ నీతో కచేరీలకు తీసుకెళ్ళు..! నా గొంతులో ఊపిరి వున్నంతవరకూ 


ఎప్పటిలాగే నీ పాటకు నానాదస్వర సహకారాన్ని అందించనీ.! 


: ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము.. ఇదిగాక వైభవమ్మింకొకటి కలదా..! రామ్‌..! 


ఈ స్నేహితురాలికి ఎంత పెద్దవరం కానుకగా ఇచ్లావో అర్థమౌతోందా.. / 


: వల్లీ. నిన్ను సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణిగా చూడాలన్న 


కోరికతో నేను నీముందుంచిన విన్నపం.! 
కాదు..! నీ ఆదేశం..! దేవదాసుగారూ..! వెంటనే రవీంద్రకి ఫోన్‌ చేసివ్వండి..! 


హలో..! ఆ బాబూ..! మేడంగారు మాట్లాడతారట..! అవునా..! అనంతపురం పార్టీ 

వస్తే మాట్లాడుతున్నారా..! బాగా బిజీనా బాబూ.! అలాగే బాబూ..! అదమ్మా 

విషయం..! ఎవరో పెద్ద పార్టీ వచ్చారు.! కోట్లల్లో బేరాలు..! నువ్వు అడుగు పెట్టిన 

వేళావిశేషం.! ఏమయ్యా సేతూరామ్‌..! మీ స్నేహితురాలి పాదం మామూలు పాదం 
62 


దగగీతం స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


కాదు..! లక్ష్మీపాదం.! ఆవిడలా అడుగు పెట్టిందో లేదో.. ఇలా కోట్ల రూపాయల 
ఆఫర్‌ బాబుకి అలా వచ్చి పడింది.! అన్నట్లమ్మా..! బాబు ఈరోజూ, రేపూ ఇంటికి 
రానన్నారు..! అనంతపురం వెళుతున్నారట.! ఏనిర్ణయమైనా మిమ్మల్నే తీసుకో 
మన్నారు.! మీకేం కావాలో చేసుకోమన్నారు. అన్నట్లు బాబు కోటు జేబులో 
డబ్బుందట.. అవసరానికి వాడుకోమన్నాడు.. డబ్బుమీరు తీసుకొని కోటు నాకిస్తే 
బాబుకి నేనిస్తా..! 

పంక: అలాగే దేవదాసూ..! ఒక్కనిమిషం..! (లోపలికి వెళ్ళి కోటు తెచ్చిస్తుంది.) 

దేవ : అన్నట్లు రేపు మీ ప్రోగ్రామ్‌ బుక్‌ అయింది. సీతమ్మధార త్యాగరాయగానశాలలో... 
అయ్యగారు మీకు చెప్పమన్నారు.! మీరు ఆపనిలో వుండండమ్మా.! వస్తానమ్మా..! 

సేతు: నేను సామాను సర్దుకొని వస్తాను.! రేపు కచేరీ వుందన్నారుగా..! సిద్ధంగా వుండు.. 
సాధన చేద్దాం.! 

దేవ : ఓహో..! బాలమిత్రులిద్దరూ ఇకనుంచి పక్కపక్కనే వుంటారన్నమాట.! ఇంకే 
కావలసినంత కాలక్షేపం.. తీరికలేనంత సాధన చెయ్యచు.! అదే కచేరీల గురించి..! 
వస్తానమ్మా... వెళ్ళొస్తా సేతూరామ్‌.! (తనలో) మర్చేపోయాను. ఈవిడగారి ప్రోగ్రాం 
త్యాగరాయ గానశా లలో ఏర్పాటు చేయించాలి కదూ.! (ఫోన్‌ చేస్తూ హలో..! 
గానశాలాండి..! అప్పన్నగారూ..! రేపు మనగానశాలలో..... (అంటూ బయటికి వెళ్ళి 
పోతాడు. సేతూరామ్‌, పంకజవల్లి ఇద్దరూ దేవదాసుని చూసుకుంటూ నవ్వుకుంటారు.) 


పంక: వట్టి హడావుడి మనిషి..! పద..! నేనూ వచ్చి నీకు సాయం చేస్తాను..! (అతనికి ఏం 
మాట్లాడాలో అర్దంకాదు.. పంకజవల్లి నవ్వుతూ లోపలికి వెళుతుంది. సేతూరామ్‌ కూడా తన 
గదివైపు వెళుతుండగా.. దేవదాసు తన చేతి సంచీ తీసుకోటానికి వస్తూ గమనిస్తాడు.) 


దేవ : బాబు బాగా బిజీ... 


(లైట్స్‌ ఆఫ్‌) 
3వ సీన్‌ 
(పంకజవల్లి గాత్రం సేతూరామ్‌ నాదస్వరంతో ఇద్దరూ కూడా కూర్చొని సాధన చేస్తుంటారు.) 
పల్ల : జగదానంద కారకా.. జయ జానకీ ప్రాణ నాయకా... ॥ జగ ॥ 
అను: గగనాధిప సత్కులజ రాజరాజేశ్వరా.. 
సుగుణాకర సురసేవ్య భవ్యదయాక సదాసకలా  ॥ జగ ॥ 
చర : ఇంద్రనీల మణి సన్నిపాపఘన చంద్రసూర్య నయనాప్రమేయ 
వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరీశనుత 


(రవి, దేవదాసులు సీరియస్‌గా వుంటారు. పంకజవల్లి, సేతూరామ్‌లు తన్మయత్వంతో ఊగిపోతూ 
సాధన చేస్తుంటారు. దేవదాసు,రవీంద్రకి ఎక్కిస్తుంటాడు. పాట పూర్తయ్యేసరికి రవీంద్ర లేని నవ్వు 


మొహం మీదికి తెచ్చుకుంటూ...) 
63 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


రవి : చాలా బాగుంది మీ జంట..! అదే..! మీ ఇద్దరూ కలిస్తే సంగీత సామ్రాజ్యాన్ని 


అటునుండి ఇటూ ఇటునుండి అటూ దున్నేయచ్చంటున్నా..! 


: (పొంగిపోతూనే... అంత మాటెందుకులే రవీ..! మేం చేసే సాధన నాద భారతికి 


నివేదన లాంటిది.! ఇక కీర్తి ప్రతిష్టలంటావా..! వాటిమీద మాకంత ఆసక్తిలేదు.! 


: మేము అంటున్నావ్‌..! మీ ఇద్దరనా..? 
: అవును.! మేమిద్దరం అంటే ఏంటో తెలుసా..! ఒకరు గాత్రమైతే, మరొకరు నాదం.! 


సంగీతానికి రెండూ ముఖ్యమే.! 


: అవునవును..! మీ ఇద్దరూ సరే..! మరి నేనో..! 
: నటరాజువి..! సర్వకళల సమాహారం... సకలభావ సమ్మిళితం.. కావ్యేషు నాటకం 


అన్నారు.! మరి ఆ నాటకానికి అన్ని సంభారాలూ సమకూరి అత్యంత రసరమ్య 
మనోహర కావ్యంగా మలిచే నీవు నటరాజువి కాక మరేంటి? మేమిద్దరమూ నీకు 
రెండు కళ్ళలాంటి వాళ్ళం.! 


: సేతూరామ్‌..! నీ మనసులాగే నీ నాదవిన్యాసం..! నీ నాదవిన్యాసం లాగే నీమాట..! 


ఎంతో పవిత్రంగానూ.. స్వచ్చంగానూ.. చాలా తీయగా వుంటాయి.! 


: అవునవును..! చిన ్నప్పటినుండీ కలిసితిరిగినవాళ్ళు..! ఒకరి మనసు ఒకరికి 


బాగా అర్థమౌతుంది.! మాబోటి వాళ్ళకే అట్టే అర్ధమైచావదు.. ! (సేతూరామ్‌ అనీజీగా 
ఫీలవుతాడు. లోనికి వెళ్ళబోతుండగా...) 


: ఏంటి సేతూరామ్‌..! మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావే..! 

: అతనెప్పుడూ అంతే..! అవసరానికి మించి మాట్లాడడు..! 

: అదేంలేదు..! నాదస్వరం లొబలపెట్ట వద్దామని..! చెప్పు రవీంద్ర..! ఏంటి విషయం.! 
: నీ పర్బనల్‌ విషయమే అనుకో... స్నేహితుడివని చనువుతీసుకొని అడుగుతున్నా..! 


మరోలా అనుకోకు..! నువ్వింకా పెళ్ళి చేసు కోకుండా అలాగే వుండిపోయావే.! 
(సేతూరామ్‌ మౌనం.) 


: అవును..! నేనూ ఎప్పటి నుండో అడగాలనుకుంటున్నా..! నువ్వెప్పుడు పెళ్ళి 


చేసుకుంటావ్‌ రామ్‌..! 


: మేడంగారడిగినా మౌనంగా seu ఎవర్నో లౌస్‌ చేసి వుంటాడు. ఆమె 


; సేతూరామ్‌.. సేతూరామ్‌..! (అంటూ విడిపిస్తాడు) 
: తను అలాంటిది కాదు.! దేవత..! దేవతనెంతోమంది ఆరాధిస్తారు..! కానీ ఆమె 


అనుగ్రహం దక్కేది ఏ ఒక్కరికో..! 


: అతనేమన్నాడని..! ఏదో సరదాగా... 


64 


దగగీతం స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


సేతు: 


రవి : 


రవి 


దేవ : 


సరదా కొంతవరకే రవీంద్రనారాయణ్‌..! శృతిమించితే దాని ప్రభావం ఎవరిమీదైనా 
ఇలాగే వుంటుంది.! 

అంత సీరియస్‌ ఎందుకోయ్‌..! ఓ.కే..! కూల్‌ డౌన్‌.. కూల్‌డౌన్‌..! ఈవినింగ్‌ 
ప్రోగ్రామ్‌కి రెడీ అవ్వు..! నౌ టేక్‌ రెస్ట్‌..! వన్‌ అవర్‌లో మనం బయల్లేరుతున్నాం.! 
(సేతూరామ్‌ వెళుతుండగా... అన్‌ లక్కీ ఫెలో..! 


: ఇతను కాదు రవీ అన్‌లక్కీ.! ఇతని ప్రేమను పొందలేకపోయినందు ఆ అమ్మాయి 


అన్‌లక్కీ..! 


: అవును..! ఆ అమ్మాయి అన్‌లక్కీనే..! ఆ దేవతను చేసుకున్న వాడు ఇంకా లక్కీ 


ఫెలోకదూ..! 


: ఏమో..! తెలీదు..! రవీ..! ఇలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు ఎందుకిలా 


చేస్తాడో..! 


: ఆయన దేవుడు కదమ్మా..! అందుకే అట్టా ఆడుకుంటాడు..! ఏం చేస్తాం..! మనం 


ఆయన ఆడిరచినట్టల్లా ఆడాలి.! 


: రేయ్‌..! దేవదాసూ..! కాసేపు నువ్వు నోర్మూసుకో..! వల్లీ..! నువ్వుకాసేపు 


రెస్ట్‌ తీసుకో..! మన ప్రోగ్రామ్‌కి గెస్ట్‌లుగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ, 
లతామంగేష్కర్‌, సుశీలమ్మ లాంటి పెద్దపెద్ద విద్వాంసులు వస్తున్నారు..! ముఖ్యంగా 
ఆ గమకాలు జాగ్రత్తగా చూసుకో...! వాళ్ళు కానీ నిన్ను మెచ్చుకుంటేనా...! మనం 
ఈ డొక్కు ఇంట్లో వుండాల్సిన అవసరమేలేదు..! హాయిగా పెంట్‌ హౌస్‌లోకి 
షిఫ్టయిపోవచ్చు.. ఇది మనకి మంచి అవకాశం..! 


: అలాగే రవీ..! నేను బాగా సాధన చేస్తాను...! 
: వెళ్ళు... రెస్ట్‌తీసుకో..! వన్‌ అవర్‌లో మనం స్టార్ట్‌ అవ్వాలి.! 


అలాగే..! (లోనికి వెళ్ళిపోతుంది.) 


: రేయ్‌..! దేవదాసూ..! నువ్వేమనుకుంటున్నావ్‌రా..! 
: మొరటోడు కదబాసూ..! బాగా వాయించేశాడు..! (సీరియస్‌గా చూస్తాడు రవి.) ఓహ్‌...! 


అర్లమైంది..! వాడి గురించేగా మొరటోడు కదబాసూ..! అందుకే లిల్లీ పువ్వులాంటి 
వల్లీ మేడంని ఏం చెయ్యాలో అర్థంకాక నీచేతిలో పెట్టాడు.! 


: మరి వాళ్ళిద్దరూ వాడి వాటాలో కెళ్ళి...! 
: అది సెన్సార్‌ కట్‌ అనుకొని సూల్లేదు బాసూ..! ఏందట్టా నవ్వుతున్నా..! నీ పెల్లాం 


ఆడి కొంపలోకెల్లి..! 


: దాన్ని నా పెళ్ళాంగా చూస్తేనేకదరా నేను ఫీలయ్యేది.! అది జస్ట్‌ మనీ సంపాదించే 


ఆ 
మిషన్‌..! (ఫోన్‌ మోగుతుంది.) ఆఫోన్‌ ఎవరో చూడ్రా...! 


హలో..! ఎవరమ్మా..! సింధూనా..! సింగరా..! అయితే ఏంటంటా..! నేను 
65 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


రవి : 
దేవ : 
రవి : 
దేవ : 


రవి : 


దేవ : 
రవి : 
దేవ : 
రవి : 
దేవ : 
రవి : 
దేవ : 
రవి : 


దేవ : 


రవి : 


రవీంద్రనారాయణ్‌గారి పిఎని.! ఆయనతో మాట్లాడటం కుదరదమ్మా..! బాసు 
బాగా బిజీగా వున్నారు.! శంకర్‌మహదేవన్‌, ఉదిత్‌ నారాయణలతో ఆల్బమ్‌ 
గురించి డిస్కస్‌ చేస్తున్నారు.! ఒక్కనిమిషం.. లైన్లో ఉండమ్మా..! బాసూ సింధు 
అంట..! సింగరంట.! నిన్ను కలవాలంటోంది.!(ఈలోగా దేవదాసు సెల్‌కి ఫోన్‌ వస్తుంది. 
అతను అవతలికి వెళ్ళి మాట్లాడుతుంటాడు.) 

(ఫోన్‌ తీసుకొని) ఇప్పుడు కుదరదు.! వారం తర్వాత ఫోన్‌ చెయ్యి..! నువ్వు పాడిన 
పాటలు ఏమైనా వుంటే వాట్సప్‌ చెయ్‌..! విన్నాక మాట్లాడతా..! (కట్‌ చేస్తాడు) 

అరె డేట్స్‌ నేను చూసి చెప్తానమ్మా..! 

ఎవర్రా అది..! 

కస్తూర్డా అనాధాశ్రమం వారండీ.! మేడంగారి కచేరీ పెట్టించి వచ్చిన డబ్బు 
అనాధలకి ఫండ్‌... 

ఇక్కడ డబ్బు తేరగా వుందా..! పాడేవాళ్ళకేమైనా తీరికుందా..! నాలుగేళ్ళదాకా 
డైరీలో ఖాళీలేదని చెప్పు..! 

(మళ్ళీ రవీంద్ర ఫోన్‌ మోగుతుంది. ఫోన్‌ దేవదాసుకిచ్చి ఎవరో చూడమంటాడు.) 

హలో..! నేను దేవదాసుని..! బాసుగారి పిఎని..!.అలాగేనమ్మా..! నేను చెప్తాను..! 
సార్‌ దగ్గర్లోలేరు..! ఫోన్‌కి దొరగ్గానే నేనే చెప్తాను.! 

అసలీ సెల్‌ఫోన్‌ కనిపెట్టిన వాడ్ని కాల్లిపారెయ్యాలి.! అయిందానికీ కానిదానికి 
కాల్స్‌ చేసి విసిగిస్తున్నారు.! ఎవర్రా అది..? 

మన మేడంగారి నాన్నగారు చచ్చిపోయారట. పక్కింటి వాళ్ళు ఫోన్‌ చేశారు.! 
ఎక్కడున్నా ఎలా వున్నా వెంటనే మేడంగారిని తీసుకురమ్మనీ..! 

ఈవిడ పోతే చచ్చిన దాని అబ్బ బతికొస్తాడా..? అది పోతే ఇక్కడ లక్షలరూపాయలు 
లాస్‌ వస్తుంది.! 

అది కాదు బాసూ..! కన్న తండ్రిని ఆఖరి చూపు చూసుకోకుండా చెయ్యటం కరెక్ట్‌ 
కాదు..! 

రేయ్‌..! నువ్వు నా పిఎవి..! పిఎ లాగే వుండు..! పర్సనల్‌ మేటర్స్‌లో తలదూర్తకు..! 
దాని బాబు చచ్చిన సంగతి ప్రోగ్రామ్‌ అయ్యాక చెప్పచ్చులే...! 

చాలా అన్యాయం బాసూ..! తెలిస్తే ఫీలవుతుంది.! 

మనం అన్యాయమైపోతాంరా..! 

తన కష్టార్దితం తింటున్నాం బాసూ..! ఈ ప్రోగ్రామ్‌ పోతే ఇంకో ప్రోగ్రామ్‌ 
బుక్‌చేస్తా..! 

బుక్‌ చెయ్‌..! ఇంకో ప్రోగ్రామ్‌ కూడా..! బుక్‌ చెయ్‌..! నీకమీషన్‌ టెన్‌పర్సెంట్‌ 
పెంచుతా..! 


66 


దగగీతం స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 
దేవ : పైన దేవుడున్నాడు బాసూ..! మనం సేసే అన్ని పనులు చూస్తుం టాడు..! 
పురుగులబడి పోతాం బాసూ..! 
రవి : మనం చేసే ఈ వృత్తికి పాపం అనేదే ఉండకూడదురా..! వెళ్ళి పనిచూసుకో..! 
(నవ్వుతూ..) వల్లీ..! రెడీనా..! బయల్లేరుదామా...! 
లైట్స్‌ ఆఫ్‌ 
4వ సీన్‌ 
(వల్లి కొంచెం ఓల్డ్‌ గెటప్‌, రవి కూడా బిల్డ్‌ గెటప్‌... పాట ప్రాక్టీస్‌ చేస్తూ 
దగ్గుతుంటుంది. రవి అసహనంగా వుంటాడు...) 
పంక: నారాయణతే నమో... నమో...! 


భవ.. నారద సన్నుత నమో... నమో...! | నారాయణ ॥ 
రవి : ఇలా పాడితే ప్రోగ్రాములు బుక్‌ అవ్వటం కాదు.. వచ్చిన ప్రోగ్రామ్స్‌ కూడా 
క్యాన్ఫిలైతాయి.! 


పంక: రవీ..! ఈ ప్రోగ్రామ్‌ క్యాన్సిల్‌ చేయించేయ్‌..! 

రవి : క్యాన్సిల్‌ చేయించాలా..? అలా క్యాన్సిల్‌ చేయటానికా... ప్రోగ్రా ములు 
పెట్టించేది.! 

పంక: పాడలేక పోతున్నాను రవీ..! గొంతులో ఒకటే మంట..! దగ్గు వస్తోంది.! 
అప్పుడప్పుడూ నోట్లోంచి నెత్తురు పడుతోంది.! 

రవి : వేడిచేసుంటుంది అంతే..! చూడు ఒక ప్రోగ్రామ్‌ పెట్టించాలంటే ఎంత కష్టపడాలో 
తెలుసా..? స్పాంన్ఫర్స్‌ని పట్టుకోవాలి..! వాళ్ళు రమ్మన్నప్పుడు రమ్మన్న చోటికి 
వెళ్ళి. వాళ్ళు పిలిచిందాకా వెయిట్‌ చేయాలి.! వాళ్ళకి నీ గురించి గొప్పగా 
చెప్పి మెప్పించి ప్రోగ్రామ్‌ ఎరేంజ్‌ చెయ్యాలి..! క్యాన్సిల్‌ చేయాలంట..! మాటేగా 
అనేస్తావ్‌..! 

పంక: అంత కష్టపడి ప్రోగ్రామ్స్‌ పెట్టించటం ఎందుకులే రవీ..! క్యాన్సిల్‌ చెయ్‌..! 
(దగ్గుతుంది...నోటి వెంట నెత్తురు పడుతుంది..) 

రవి : (రవి ఆమెనోటి వెంట నెత్తురు పడటాన్ని గమనించడు...) మళ్ళీ అదేమాట..! ఏం ఆటలుగా 
వుందా..! ఐదు లక్షలరూపాయల కాంట్రాక్ట్‌.! ఒక్కరోజులో ఐదు లక్షలు..! 

పంక: ఇప్పటి వరకూ నా ప్రోగ్రాముల మీద వచ్చిన లక్షలు చాలవా నీకు..! అంత 
సంపాదించినా ఈ పాతకొంపలోనే..! పెంట్‌హౌసన్నావ్‌.. అపార్ట్‌మెంటన్నావ్‌.. 

రవి : (ఆవేశంగా వచ్చి పంకజవల్లిని జుట్టుపట్టుకొని కొడతాడు...) ఏంటే లెక్కల డుగుతున్నావ్‌..! 
సంపాదించావ్‌లే ముష్టి మూడు కోట్లు..! నేను నీ మీద పెట్టిన పెట్టుబడికి 
అవి ఏమూలకూ చాలవు..! పంకజవల్లి.! నాకు పెళ్ళికాకముందు 
నువ్వెక్కడుండేదానివి..! గుళ్ళల్లో శలాక భజనపాటలు పాడుకుంటూ 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


వుండేదానివి..! ఈరోజు... పంకజవల్లి ది గ్రేట్‌ సింగర్‌..! నీతో ఎన్ని మ్యూజిక్‌ 
ఆల్బమ్స్‌ చేయించానో గుర్తుందా..? సంగీత సామ్రాజ్య శ్రోతల ఆరాధ్య దేవతని 
చేశాను..! మర్హిపోయావా...? 


: లేదు..! నాకింకా గుర్తుంది..! అందుకే నువ్వేం చేసినా మౌనంగా భరిస్తున్నా..! 
: భరించటమంటే.! నేను నిన్ను రాచిరంపాన పెడుతున్నాను.! నీ శ్రమను 


దోచుకుంటున్నాను..! అంతేగా..! 


: అలాకాదు నేనంటుంది..! 
: హౌడేర్‌యూ డెవిల్‌..! (గొంతపట్టుకొని పిసుకుతూండగా సేతూరామ్‌ లోపలినుండి వస్తాడు) 


నాకే మాటకు మాట చెప్తావా..? చూడూ నీ గొంతులో ఊపిరి వున్నంత వరకూ 
నువ్వు ప్రోగ్రామ్‌ చేయాల్సిందే..! కాదూ కూడదంటే నీ ఊపిరి తీసైనా నీతో 
ప్రోగ్రామ్‌ చేయిస్తా..! (సీతూరామ్‌ బయటి నుండి హడావుడిగా వచ్చి రవి చేతుల్లోంచి ఆమెని 
విడిపిస్తూ రవిని పక్కకి లాగుతాడు...) 


: రవీ..! ఏం చేస్తున్నావ్‌ నువ్వు..! 

: ఆ మాట అడగటానికి నువ్వెవర్రా..? 

: నేనెవర్నో నీకు తెలీదూ...! 

: ఎవడివిరా నువ్వు..! నా పెళ్ళాం పాటలు పాడుతుంటే సన్నాయి వాయించేవాడివి.! 


నన్నూ నా పెళ్ళాన్ని కలిపిని బ్రోకర్‌ నాకొడుకువి..! 


: రవీంద్రా..! హద్దు.. హద్దుమీరుతున్నావ్‌..! 
: మీరతానురా...! అరె నా పెళ్ళాన్ని నేను కంట్రోల్లో పెట్టుకుంటుంటే మధ్యలో 


నువ్వెవడివిరా..! పెద్ద మగాడిలా వచ్చావ్‌..! 


: మగాడినేరా..! కళ్ళముందు ఒక ఆడదాన్ని నిస్సహాయురాలిని చేసి హింసింస్తుంటే 


అడ్డుకునేవాడు మగాడేరా.! 


: మగాడివా లేక ఇంకేమైనా కూడా అవుతావా..? అదే నా భార్యకి.! 
: (రవిని లాగి ఒకటి కొడతాడు..) నీ నోట్లో వుంది నాలుకా... తాడిపట్టా..! ఈమె మహా 


పతివ్రత.! అలాంటమ్మాయిని అనుమానిస్తున్నావ్‌..! కొడుతున్నావ్‌..! నువ్వసలు 
మనిషివా పశువ్వా..! 


: రామ్‌..! ఇది భార్యాభర్తల విషయం. మధ్యలో తలదూర్ణటం నీకు మంచిది కాదు..! 
: అదికాదు వల్లీ..! ఇతను నిన్ను..! 
: ఇది మా సొంత విషయం అని చెప్పాను కదరాం..! ఆయన నన్ను కొట్టినా, తిట్టినా 


నాకిష్టమే.! మరెప్పుడూ మాజోలికి రాకు.! 


: నిన్ను కొడుతుంటే నేనెలా చూస్తూ... 
: అంత ప్రేమ కారిపోతోందా..! నాకెప్పటినుంచే నీ వ్యవహారం మీద డౌటేరా..! 


68 


దగగీతం స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 
లేకపోతే ఆ వూరినుంచి ఈ ఊరు వరకూ కేవలం ప్రోగ్రాములకోసమే నా 
పక్కవాటాలోకి దిగావా..? నా పంకజవల్లి అడిగింది కదాని నేనేదో పెద్దమనసుతో 
సరేలెమ్మని ఇన్నాళ్ళూ సర్దుకు పోతూ వచ్చా... కానీ, నా మంచితనం నాకాపురాన్నే 
కూల్చే స్థితికి వచ్చేసిందంటే..నో..నో... వీల్లేదు..! నువ్వుమాతో వుంటానికి వీల్లేదు.! 
వల్లితో నువ్వన్నా వుండాలి... లేదా నేనైనా వుండాలి.! ఒక పని చెయ్‌.! నన్ను 

ంపేసి మీ ఇద్దరూ సుఖంగా వుండండి..! చంపు చంపు సేతూరామ్‌ నన్ను 

చంపెయ్‌..! ఆనందంగా చచ్చిపోతా..! 

పంక: నువ్వనుకునేలా మా మధ్య ఏమీ లేదు.! 

రవి : నేనమ్మను..! అమ్మ అమ్మ..! నాకెప్పటినుండో అనుమానమే.! ఆ రోజు సేతూరామ్‌ 
ఈ ఇంట్లోకి దిగిన రోజు నువ్వు సేతూరామ్‌ పోర్షన్‌లోకి వెళ్ళావా లేదా..! 

సేతు: నేను సామాన్లు సర్జుకుంటుంటే సాయం చెయ్యటానికి వచ్చింది..! 

రవి : సామాన్లు సర్జటానికీ సాయంగా వచ్చిందో... లేక చిన్న నాటి సే ్మహూతుడివే కదాని 
సరసాలాడటానికే వచ్చిందో..! 

సేతు: రేయ్‌..! పంకజవల్లినే అనుమానిస్తావా..! పంకజవల్లి నిప్పురా నిప్పు..! 

రవి : ఆ(! నిప్పే... ఆ నిప్పే నా కాపురాన్ని బడబానలమై చుట్టుముట్టింది..! ఆ 
బడబానలాగ్నికి మా కాపురాన్ని బలిచేసింది.! ఎన్నెన్ని ఊహించుకున్నాను వల్లీ..! 
నీతో జీవితం ఎంతో అందంగా వుంటుందని ఆశపడ్డాను.! కానీ నువ్వో..! 

పంక: సేతూరామ్‌..! దయచేసి వెళ్ళు..! ఇక్కడ నుండి వెళ్ళిపో..! మాకు దూరంగా.. 
ఎక్కడికైనా వెళ్ళు..! 

రవి : ఏరా..! తనే చెప్పిందిగా..! తన జీవితంలోంచి వెళ్ళిపొమ్మని..! ఇంకా ఇక్కదే 
వున్నావే..! వెళ్ళు..! 
(సేతూరామ్‌ తల దించుకొని అక్కడి నుండి తన పోర్షన్‌ వైపు కదులుతాడు.) 

పంక: ఇప్పుడు నీకు సంతోషమేగా రవీ..! 

రవి : నీకు బాధగా వుందా..! అదే సేతూరామ్‌ వెళ్ళిపోతున్నందుకు..! 

పంక: లేదు..! చెప్పలేని...! గుండె తట్టుకోలేని ఆనందంగా వుండి.. కళ్ళవెంట నీళ్ళు 
తన్నుకొస్తున్నాయ్‌..! 

రవి : నీ బాధను నేనర్ధం చేసుకోగలను వల్లీ..! ప్రపంచంలో నాలాంటి మంచోళ్ళ ని 
ముందు అందరూ తప్పుగానే అర్థం చేసుకుంటారు. ప్రోగ్రామ్‌కి బయల్లేరు..! రేడీ 
అవ్వు..! (పంకజవల్లి లోపలికి వచు. దేవదాసు పరిగెత్తుకుంటూ వస్తాడు...) 

దేవ : బాసూ... బాసూ...! (అంటూ హడావుడిగా... మన అనుమానం నిజమే అయింది..! 

రవి : దేని గురించి.? 

దేవ : మొన్న ప్రోగ్రామ్‌ చేసేప్పుడు.. మేడంగారి నోట్లోంచి బ్లడ్డు పడిందికదా..! అది 


69 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


తీసుకెల్లి చెక్‌ చేయించమన్నావ్‌గా.! కేన్సర్‌ అని తేలింది..! అడ్వాన్స్‌ స్టేజీలో 


వుందట.! ఇంకీమె పాడ్డానికి పనికిరాదంట.! 


: బాసూ.. ఇప్పుడేంటి మన కర్తవ్యం..! 

: రేయ్‌..! దేవదాసూ..! అర్జంటుగా నువ్వు సింధుతో ప్రోగ్రామ్‌ పెట్టించు..! 

: అప్పుడు పాడటానికొస్తే వద్దని పంపేశాంకదా...! 

: ఇప్పుడు మన దగ్గర పాడటానికి పిలువు.! పంకజవల్లికి ఇవ్వాల్సిన ఛాన్స్‌ 


తనకిచ్చానని చెప్పు.! ఎగిరి గంతేస్తుంది.! ఐదేళ్ళ కాంట్రాక్ట్‌! అగ్రిమెంట్‌ బాండ్‌మీద 

సంతకం పెట్టించు..! ఈ ఆల్లమ్‌ సింధుతో చేయిస్తున్నాం.! స్పాన్సర్లకి నేను 
లు బు వాలి 

చెప్పుకుంటా.! 


: నీ బుర్రే బుర్ర బాసూ... 
: అలాగే..! ప్రోగ్రామ్‌ అయింతర్వాత సింధుని నాతో మీట్‌ చేయించు..! వెళ్ళు..! 


(దేవదాసు వెళ్ళబోతుండగా...) రేయ్‌..! దేవదాసూ...! 


: బాసూ...! 
: ఇంకెప్పుడూ నువ్వీ ఇంటి ఛాయల్లోకి రాకు..! అర్థంకాలేదా..! పయనించే ఓ 


చిలుకా...! ఎగిరిపో పాడయిపోయెను గూడూ...! అలాగే నాపేరుమీద కొత్త సిమ్‌ 
తీసుకో..! వెళ్ళు..! 


: (రెడీ అయ్యి బయటికి వస్తుంది...) ప్రోగ్రామ్‌ చెయ్యక తప్పదా.! (దగ్గుతూ వస్తుంది... నోటి 


వెంట నెత్తురు పడుతుంది.) 


: అరెరె..! ఏంటి వల్లీ..! నోట్లోంచి ఈ నెత్తురు..! నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావని 


నాకు తెలీదు..! లేకపోతే నేను నిన్నంత ఫోర్స్‌ చేసేవాడిని కాను..! ఓ.కే. టేక్‌ 
రెస్‌..! 


: మరీరోజు ప్రోగ్రామ్‌..! 
: నేను..! నేను పాడతాను..! సరేనా.! నీ ఆరోగ్యం జాగ్రత్త..! ఇందాకేదో చికాకు, 


టెన్షన్‌లో నీతో రూడ్‌గా బిహేవ్‌ చేశాను.! నన్ను క్షమించు.! (సేతూరామ్‌ తన 
వస్తువులు తీసుకొని వెళుతూండగా...) సేతూరామ్‌.! నువ్వు ఎక్కడికీ వెళ్ళద్దు..! 


: లేదు రవీ..! ఇంత గొడవ జరిగాకకూడా నేను మీమధ్య వుంటే..! 
: అరేరామ్‌.! నేను నిన్నాకమాట అనకూడదా..! నువ్వు నన్నొక దెబ్బ వెయ్యకూడదా..! 


ఆమాత్రం చనువు మనిద్దరి మధ్యాలేదా..! 


: అదికాదు..! నేను వెళ్చామనే నిర్ణయించుకున్నాను..! 
: ఇందాక నేను అన్నమాటలు మీ ఇద్దరినే కాదు.. తలుచుకుంటుంటే నాకూ 


బాధగానే వుంది..! అందుకే మీ ఇద్దరూ నన్ను పెద్ద మనసుతో క్షమించండి..! (కాళ్ళు 
70 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


పంక; 
రవి : 


దేవ : 


రవి : 
దేవ : 


రవి : 


దేవ : 


పట్టుకొంటాడు.. ముసలి కన్నీరు కారుస్తాడు.) 


: అయ్యయ్యో.! మనిద్దరం భార్యాభర్తలమండీ...! 
: మనలో మనకి క్షమాపణలా..! 
: లేదు సేతూరామ్‌..! నువ్వు ఇక్కడ వుంటాననేదాకా నేను నీ కాళ్ళు వదలను. 


వుంటానని చెప్పు..! (సేతూరామ్‌ వల్లి వైపు చూస్తాడు. వల్లి సరే అనమన్నట్లు తలూపుతుంది.) 


: సరే..! ఎక్కడికీ వెళ్ళను..! ఇక్కడే వుంటాను..! మీతోనే వుంటాను... సరేనా..! 
; హమ్మయ్య..! ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా వుంది.! చూడు సేతూరామ్‌..! 


మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి..! వల్లీ నీక్కూడా..! (వల్లి చెయ్యి సేతూరామ్‌ 
చేతిలో వుంచబోతాడు.. ఇద్దరూ వెనక్కి లాక్కోబోతారు.. రవి వారిద్దరినీ 
వారిస్తూ... ఆమె చెయ్యి సేతూరామ్‌ చేతిలో పెట్టి...) నేను చాలా అర్జంట్‌ పనిమీద 
ఫారిన్‌ వెళుతున్నాను..! రావటానికి టైం పడుతుంది..! నా భార్యని నీచేతిలో 
పెడుతున్నాను.! (వల్లి, సేతూరామ్‌లు షాకవుతారు.) అదే..! నా భార్య ఆరోగ్యం 
అసలు బాగోలేదు..! చిన్ననాటి స్నేహితుడైన నువ్వే ఎప్పటికప్పుడు అబ్దర్వ్‌ చేస్తూ 
గైడెన్స్‌ ఇవ్వాలి.! అవసరమైతే మెడికేషన్‌ చేయించు.! ఇలాంటి సమయంలో 
నిన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళటమే నాకు కొంచెం బాధగా వుంది.! 
నాకేం కాదురవీ.! నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా..! 
నువ్వు నాకు ఎదురొచ్చినప్పుడల్లా నా పనులన్నీ సక్సెస్‌ అయ్యాయి..! ఇప్పుడూ 
ఎదురొస్తావా...! (పంకజవల్లి దగ్గుతూ... నోట్లోంచి నెత్తురు పడుతుండగా పైటతో నెత్తురు 
తుడుచుకుంటూ...నవ్వుతూ ఎదురొస్తుంది. రవి ఆమెకి వీడ్కోలు చెబుతూ వెళ్ళిపోతాడు.) 
లైట్స్‌ ఆఫ్‌ 
5వ సీన్‌ 
(స్పాట్‌లైట్‌ ఆన్‌. స్పాట్‌లో రవి, దేవదాస్‌ వుంటారు.) 
పంకజవల్లి ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది బాసూ..! తను నిన్ను 
చూడాలంటోంది..! 
నిన్నా ఇంటి వైపు వెళ్ళద్దని చెప్పాను కదా..! మళ్ళీ ఎందుకు వెళ్ళావ్‌..! 
సేతూరామ్‌ జగదంబా సెంటర్‌లో కనిపించి చెప్పాడు.! ఇంటి కెళ్ళాను.. అక్కడ 
అత్యంత దీనస్థితిలో పంకజవల్లి కనబడిరది.! బాసూ ఒక్కసారి ఒకే ఒక్కసారి 
ఆమెకి కనిపించి... 
రేయ్‌ ..! దేవదాసూ..! నాకు కావాల్సింది డబ్బు..! అది సంపాదించని ఎవ్వరైనా నాకు 
అనవసరం... చివరికి నువ్వెనా..! పంకజవల్లితో నాకెలాంటి అవసరమూలేదు...! 
బాసూ..! నా కళ్ళు తెరిపించావ్‌..! రేయ్‌..! అమ్మాయిలమీద ఆధారపడి బ్రతికే ఒక 


వెధవ దగ్గర పనిచేస్తూ జీతం తీసుకున్నానని అనుకున్నానే కానీ, మానవత్వం 
71 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


రవి 


రవి : 
దేవ : 
రవి : 


దేవ : 


రవి : 
దేవ : 


దేవ : 


సేతు: 
దేవ : 


ఏమూలా లేని ఒక దౌర్భాగ్యుడి దగ్గర ఇన్నాళ్ళూ పనిచేస్తున్నానని నాకళ్ళు ఇప్పుడే 
తెరిపించావ్‌..! 


: రేయ్‌...! దేవదాసూ..! 
దేవ : 
రవి : 
దేవ : 


నోర్ముయ్‌..! నోర్ముయ్‌రా కుక్క..! 

రేయ్‌..! 

తంతా నాకొడక ఇంకో మాట మాట్లాడావంటే..! కుక్కలు కూడా బాధపడతాయ్‌రా 
నిన్నాపేరుతో పిలిస్తే..! వాటికి విశ్వాసముంది.. మరినీకో..! డబ్బు.. డబ్బు... డబ్బు.! 
ఏం చేసుకుంటావ్‌రా డబ్బుతో... నువ్వు చచ్చాక నిన్ను తగలబెట్టటానికి తప్ప 
ఇంకెందుకన్నా పని కొస్తుందిరా డబ్బు..! ఇన్నేళ్ళనుంచి సంపాదించావ్‌..! ఒక 
పెళ్ళాం వుందా.. .పిల్లలున్నారా..! అదేబపంతటానికి.। డబ్బ్దు.. డబ్బు... డబ్బు..! 
ఎప్పటికప్పుడు నేను చేసే వృత్తి మీద నాకే అసహ్యమేసేది..! పొట్టకూటికోసమే 
కదాని సర్దిచెప్పుకున్నా... 

రేయ్‌.. దాసూ..! ఎవరితో మాట్లాడుతున్నావో అర్ధమౌతోందా...! 

పక్కోడి కష్టంమీద పడి బతికే బేవార్పో డితో మాట్లాడుతున్నా. ! 

నీకిచ్చిన డబ్బులు కూడా వాళ్ళు పడ్డ కష్టంనుంచి వచ్చినవే... నేనే కాదు నువ్వు 
కూడా బేవార్బోడివే...! 

నీకూ నాకూ ఓ తేడా వుందిరా.! నేను కష్టపడి ప్రోగ్రాములు బుక్‌ చేసి కమీషన్‌ 
మాత్రమే తీసుకున్నా..! మరి నువ్వో ఆడోళ్ళ కష్టంతో, మాలాంటోళ్ళ కష్టంతో 
దర్జాగా బతుకుతున్నావ్‌.! పాడి వున్న అకాల వాడుకొని ఎరీడిపోగానే 
పశువుల్ని కబేళాకు తరలించే యదవలకీ, నీకూ పెద్ద తేడా లేదురా.! 

రేయ్‌..! నిన్నీ క్షణానే డిస్‌మిస్‌ చేస్తున్నా పోరా..! 

నువ్వు డిస్‌మిస్‌ చేసేదేంటిరా..! నేనే నీదగ్గర ఉద్యోగం మానేత్తన్నా.! ఇట్టాంటి 
ఉద్యోగం చేసేకన్నా ఏ రోడ్డుపక్కనో, గుడిముందరో అడుక్కోటంనయం.! (అంటూ 
సంచీ తీసి రవి ముఖాన కొడతాడు.) 

(స్పాట్‌లైట్‌ ఆఫ్‌ జనరల్‌ లైట్స్‌ ఆన్‌ అయ్యేసరికి రవి వున్న ప్లేసులో సేతూరామ్‌ వుంటాడు. 
పంకజవల్లి తలుపు దగ్గరకొచ్చి వుంటుంది. సేతూరామ్‌, దేవదాసులు ఇద్దరూ ఆమెని గమనించరు.) 
ఎంతో చెప్పి చూశానయ్యా..! కానీ డబ్బుపిచ్చిపట్టిన ఆ దగుల్లాచికి మనుషుల 
విలువేం అర్ధమౌతుంది. దేవుడు కూడా దుర్మార్గుడేనయ్యా..! అందుకే 
బంగారంలాంటి పంకజవల్లి జీవితం అట్టాంటోడి చేతుల్లో పెట్టి బుగ్గిపాలు 
సేసాడు..! 

ఎక్కడున్నాడో చెప్పు..! నేనెళ్ళి అతన్ని బ్రతిమాలతాను.! కాళ్ళు పట్టుకుంటాను.! 
ఆడు మీకు దొరకడయ్యా..! నాకూ దొరకడు..! ఆడున్న చోటు నాకు తెలుసిన 


72 


దగగీతం 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


మరుక్షణమే మరోచోటుకి మారిపోతాడు.! నేనూ ఆడికి యతిరేకమయ్యాను 
కదా..! 


: మరి వల్లికేం చెప్పను.! 
: పోయే ప్రాణానికి కాసింత ఊరటకోసం వాడు వస్తాడన్న అబద్దాన్ని 


కొనసాగియ్యటమే..! అయ్యా..! ఈ దబ్బు... వాడిచ్చింది కాదయ్యా..! పాపిష్టిదే 
అనుకోండి..! కానీ.! నా క్షష్టార్దితం..! తెలిసో.. తెలవకో.. ఆయమ్మికి నేను సేసిన 
ద్రోహానికి ఇట్టాగైనా నన్ను క్షమాపణ చెప్పుకోనీండి..! 


: వద్దు దేవదాసూ.. రవి వెళుతూ తన బాధ్యతని నాకు అప్పగించాడు..! నేనే తననీ.. 
: ఎలా... ఎలా చూస్తావయ్యా..! నువ్వేమైనా పెద్ద ఆస్టిపరుడివా..! ఊళ్ళో వున్నది 


ఒకే ఒక్క చిన్న ఇల్లు. ఆ ఇల్లు అమ్మిన డబ్బుతో ఆమెకి వైద్యం చేయిస్తున్నావ్‌..! 
ఎన్నాళ్ళిలా..! 


: ఎన్నేళ్ళయినా..! ఎన్నాళ్ళయినా..! 

: ఆమెకి నేను చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశమే లేదా..! 

: (లోపలనుండి బయటికి వస్తుంది.) దేవదాసూ..! ఏరీయన..! 

: వస్తాడమ్మా..! వస్తానన్నాడు..! కొంచెం పనులవత్తిడిలో వుండి... 

:ఈ డబ్బు పంపించారా..? 

: అవునమ్మా..! అవును.. ఇంద తీసుకోండి. 

: ఆ డబ్బు ఆయన దగ్గరే వుంచమని చెప్పు.! బయట తిరిగే మనిషికి ఖర్చులెక్కువ 


వుంటాయి. రవీంద్రకైతే మరీ ఎక్కువుంటాయి.! తీసుకెళ్ళి ఆయనకే ఇవ్వు..! (దగ్గు 
మరీ ఎక్కువవుతుంది. దేవదాసు, సేతూరామ్‌ ఇద్దరూ కంగారు పడతారు.) 


: కనీసం మీ మందులకైనా వుంచచ్చుకదా..! 
: అవసరంలేదు..! అన్నట్లు దేవదాసూ..! నాకు కేన్సరు వ్యాధి అన్న విషయం రవికి 


తెలీనీకు.. తెలిస్తే తన పనులు మానుకొని వల్లీ... వల్లీ. అంటూ వచ్చి వలవలా 
ఏడ్డేస్తాడు..! (మరింతగా దగ్గుతూ ముందుకు పడిపోతుండగా సేతూరామ్‌ పట్టుకుంటాడు.. ) 


: వల్లీ..! ఇప్పటికైనా ఆపరేషన్‌కి ఒప్పుకో..! నిన్ను దక్కించుకునే అవకాశం ఇవ్వు..! 
: రామ్‌..! ఆపరేషన్‌ చేయిస్తే నేనిక పాడలేను కదూ..! 

న వల్లీ...! 

: పాడలేని ఈ పంకజవల్లి బ్రతికి ఏం ఉపయోగం రామ్‌..! 

: అది కాదమ్మా...! 

: దేవదాసూ...! నాకో చిన్న సాయం చేస్తావా..? 

: చెప్పండమ్మా...! 

: నేను చనిపోయేదాకా రవిని ఈ ఇంటి ఛాయల్లోకి కూడా రానీయద్దు.! నన్నిలా 


73 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) దగ్గగీతం 


చూస్తే తట్టుకోలేడు..! 


: అమ్మా...! 
శి 
: రామ్‌..! నాకు నువ్వూ ఓ సాయం చేస్తావా..? (అడగమన్నట్లుగా తలూపుతాడు.)నా 


గొంతులో మాట వున్నంతకాలం పాటపాడా ల్ఫిందే..! నా పాటకి నువ్వు నాదస్వర 
నాదం జతచేయాల్సిందే..! 


: ఈ సమయంలో... ఇలాంటి కోరికలు అవసరమా వల్లీ...! 
: అవసరమే రామ్‌..! ఇప్పుడు సంగీతభారతికి నాదనీరాజనం చేయకపోతే 


మరెప్పటికీ చేయలేనేమో...! స్నేహితుడివని అర్థిస్తున్నా..! సాయం చెయ్యవా..! 
(సేతూరామ్‌ తలూపి కళ్ళు తుడుచుకుంటూ లోనికి వెళ్ళి నాదస్వరం తీసుకు వస్తాడు. ఈలోగా 


దేవదాసు మంచం వేసి ఆమెని కూర్చోబెడతాడు. సేతూరామ్‌ నాదస్వరంతో వస్తాడు...) 


: జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుగు... 


వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజ నుత నీ 
నగుమోమూ కన లేని నాజాలి తెలిపి 

నన్ను బ్రోవరాదా శ్రీరఘువర నీ ॥ నగు॥ 
(సేతూరామ్‌ ఆమెని మంచం మీద పడుకోబెట్టాడు.) 


(పంకజవల్లి దగ్గుతూ నెత్తురు కక్కుతుండగా సేతూరామ్‌ తన దోసిలి పట్టాడు. దేవదాసు పరుగున 
లోపలికెళ్ళి ఒక పాత్ర తీసుకొస్తాడు. దేవదాసు నీళ్ళు పోస్తాడు. స్పాట్‌ లైట్‌ ఆన్‌ సేతూరామ్‌ 
కడుక్కొని తన పైగుడ్డతో ఆమె మూతి తుడుస్తాడు. ఆమెని పడుకోబెడతాడు. స్పాట్‌ ఆఫ్‌. జనరల్‌ 


లైట్లు ఆన్‌ అయ్యేసరికి డాక్టర్‌ వుంటాడు. సేతూరామ్‌ మంచం దగ్గర నుంచి లేస్తూ...) 


: అలా..! ఆరోజు నుంచి ఈ రోజు వరకూ నేనే ఆమెకి అన్నీ అయ్యాను..! ఇదంతా 


చేస్తున్నాను.! 


: రియల్లీ..! యు ఆర్‌ గ్రేట్‌ సార్‌..! ఇంతకి మీరు ఆమెని ప్రేమించిన విషయం ఆమెకి 


ఏరోజైనా చెప్పారా..? 


: ఏం చెప్పటానికీ నా దగ్గర మాటలులేవు.! మనసంతా ఆమె మీద నేను పెంచుకున్న 


ప్రేమతప్ప..! 


: చెప్పి వుండాల్సింది..! 

: అప్పుడు నాలో లేని స్వార్థం బయటపడుతుందేమో అని..! 

: అంటే...? 

: తనను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇదంతా చేస్తున్నానని తను అనుకోవచ్చు... 


ఇన్నాళ్ళూ నేను తనమీద కోరికతోనే తన పక్క ఇంటిలో వుంటున్నానని 
అనుకోవచు.! 


: మీకు తనతో చెప్పాలని వుందా లేదా..? అయితే చెప్పేయండి..! తనకు ఇవి ఆఖరి 


క్షణాలు..! మీ మనసులో మాట ఇప్పుడు చెప్పకపోతే మరెప్పటికీ చెప్పలేరు. 


దగగీతం స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


దాక: 


ల 


చెప్పండి..! 


: (ఆమె చెవిదగ్గర తన నోరు పెడతాడు ) పంకజవల్లీ...! నా మాట నీకు వినబడుతోందా..! 


ఎన్నాళ్ళ నుంచో నీకు చెప్పాలనుకున్న నా గుండెలోతుల్లోని మాట నీకు ఈ 
క్షణాన చెప్పాలనుకుంటున్నా...! ( పంకజవల్లి ఊపిరి అతి కష్టంమీద తీసుకుంటూండగా) 
డాక్టర్‌ డాక్టర్‌...! నా పంకజవల్లి...! (ఊపిరి అతి కష్టంగా తీసుకుంటోంది. డాక్టర్‌ ఆమె 
దగ్గరకి పరుగున వస్తాడు.) వల్లీ... నీకేం కాదు... నీకేం కాదు..! దాక్టర్‌... డాక్టర్‌ తనని 
బ్రతికించండి...! 

(ఆమె శ్వాస ఆగిపోయింది.) ఐ యాం సారీ...! షీ ఈజ్‌ నో మోర్‌..! (సేతూరామ్‌ 
ఆ మాట వింటూనే పంకజ వల్లి పై పడి ప్రాణాలు వదిలేస్తాడు) సేతూరామ్‌గారూ... 
సేతూరామ్‌గారూ...! ఓ మై గాడ్‌..! నిజమైన ప్రేమని ఇప్పుడు చూస్తున్నాను..! 
ప్రేమపేరుతో బలవన్మరణాలకు పాల్పడిన వారిని చూశాను. ప్రేమ విఫలమై 
తాగుబోతులైన వారిని చూశాను.! ప్రియురాలి ప్రేమ దక్కక దాడులు చేసిన 
వాళ్ళని చూశాను. కానీ ప్రేమ విఫలమైనా ఆ ప్రియురాలికోసమే తన జీవితాన్నే 
త్యాగం చేసిన నిన్ను చూస్తున్నా సేతూరామ్‌..! ప్రేమికులకు మరణం వుండచ్చేమో 
కానీ.. ప్రేమకు మరణం లేదు.! ప్రేమశాశ్వతం.! 

శుభం 


75 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) ఉత్తిష్టభారతి 


ఉత్తిష భారతి 
(సాంఘిక నాటిక) 
దర్హకత్సం నాగిరెడ్డి పులగం 
పాత్రలు - పాత్రధారులు 


1. దశరథరాం కె.పి.రెడ్డి 

2. భరద్వాజ హనుమంతరావు, సూరారెడ్డి 
3.శ్రీను పి.శంకర్‌ రెడ్డి 

4.భద్రన్న పి.నాగిరెడ్డి 

5.మాలతి జి.లహరి, నాగరాణి 
6.మ్యూజిక్‌ రమణ, సాంబశివరావు 
7.సెట్‌ అండ్‌ లైటింగ్‌ శ్రీనివాసరెడ్డి 


నాటిక రచన వెనుక 

ఈ నాటికను నేను రాయటం వెనుక ఒక బలమైన కారణం వుంది. నేను అప్పట్లో 
వార్త తెలుగు దినపత్రికలో పనిచేస్తున్నాను. ఆ సమ యంలో జర్నలిస్తుల జీవితాలను 
చాలా దగ్గరగా గమనించటం జరగింది, జర్నలిస్టు నిజమైన హీరో అని నా ఉద్దేశం. 
కరెక్ట్‌ గా "పనిచేస్తే అతను తీసుకునే రిస్క్‌ సొమాన్యమైనది కాదు. ఎక్కడేక్కడ 
వార్తలకోసం అతను పడే కష్టం వర్ణనాతీతం. ఇలా అనుకుంటూ కథని తయారు 
చేశాను. అదే సమయంలో 'కఠీంనేగర్‌ కి చెందిన నటుడు మంచాల రమేష్‌ తో 
నా పరిచయం చాలా నాటకీయ పరిణామాలతో జరిగింది. అతని ప్రోద్ధలంతో 
నేను ఈ నాటికను ముందుగా “పెన్‌ కౌంటర్‌ "అనే పేరుతో రాయటం జరిగింది. 
అయితే కొన్ని కారణాలవల్ల ఈ నాటిక కేవలం ఒకే ప్రదర్శనతో ఆగిపోయింది. 
కొంతకాలానికి “గమనం” నాటిక రిహార్సిల్స్‌ చేస్తున్న సమయంలో ఈ నాటిక 
దర్శకుడు నాగిరెడ్డి నా దగ్గరికి వచ్చి నాటిక ః కావాలని  అడగటం.. ఒక్క ప్రదర్శనతోనే 
ఆగిపోయిన “పెన్‌ కౌంటర్‌” నాటిక గురించి వారికి చెప్పటం.. వారు కూడా 
అందుకు సుముఖత వ్యక్తం చేయటం... పేరు మార్చి గమనం నాటిక రచనద్వారా 
నేను నేర్చుకున్న అనుభవంతో కొన్ని కొన్ని సన్ని వేశాలు, సంభాషణలూ మార్చి 
“ఉత్తిష్టభారతి” “పేరుతో తిరిగి ప్రదర్శించటం జరిగింది. ఈ నాటిక అనేక ప్రదర్శనలు 
పడ్డాయి. ఎన్నో విమర్శలతోపాటు మరెన్నో బహుమతులు గెలుచుకున్నాయి. 


76 


ఉత్తిష్ణభారతి స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 
' 
ఉత్సిష భారతి 
ma. | | 


కథాసంగ్రహం 

దశరథ్‌ తండ్రి భరద్వాజ మిలటరీలో మేజర్‌ గా పనిచేసి రిటైర్‌ అయిన వ్యక్తి. 
దేశంకోసం ఇద్దరి కొడుకులనీ ఆదర్శంగా పెంచి పెద్దకొడుకుని మిలటరీకి రెండో 
కొడుకుని జర్నలిస్టుగా తయారు చేశాడు. దశరథ్‌ నిజాయితీ పరుడైన ఇన్వెస్టిగేటివ్‌ 
జర్నలిస్ట్‌ గా సమాజంలో కొనసాగుతుంటాడు. అతను మెడికల్‌ డ్రగ్‌ మాఫియాకు 
సంబంధించిన వార్తని ఆధారాలతో సేకరిస్తాడు. రాజకీయ పలుకుబడి వున్న భద్రన్న 
అనే ఒక వైట్‌ కాలర్‌ పెట్టుబడి దారునికి సంబంధించిన ఫార్మాకంపెనీలో అక్రమంగా 
ప్రయోగాల పేరిట జరుగుతున్న విషయాన్ని వార్తాకధనంగా తయారు చేస్తాడు. 
ఇది తెలుసుకున్న భద్రన్న తన అనుచరుడైన శ్రీనుద్వారా దశరథ్‌ ఇంటిమీద పడి 
గొడవ చేయిస్తాడు. అతని భార్యని బెదరిస్తాడు. దశరథ్‌ కూతురైన జ్యోతిని తన 
తాత భరద్వాజతో ఎంసెట్‌ రిజల్ట్‌ కోసం నెట్‌ సెంటర్‌ కి వెళ్ళినప్పుడు కిడ్నాప్‌ 
చేయిస్తాడు. ఈనేపధ్యంలో జర్నలిజంలోని లోపాలు, జర్నలిస్టు కుటుంబాలు 
ఎదుర్కొనే బాధలూ, కుటుంబ సమస్యలూ ఇత్యాది నాటకీయ పరిణామాల నడుమ 
నాటిక సాగుతుంది. 

వార్త ప్రచురితం అవ్వనీకుండా భద్రన్న ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు... 
పెన్నుపట్టుకున్న వీరుడిగా దశరథ్‌ భద్రన్నని, శ్రీనుని ఎలా ఎదుర్కొన్నాడు. చివరికి 
దశరధ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో నాటకి చదివి తెలుసు కుంటారని 
ఆకాంక్షిస్తున్నాను. 


77 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) ఉత్తిష్టభారతి 


ఉత్సిష భారతి 

కు. 1 

(స్పాట్‌లైట్‌ భరతమాత ఫోటోమీద కేంద్రీకృతమై ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వందేమాతరం 
గీతం మొదలౌతుంది. దశరథ్‌ మీద స్పాట్‌లైట్‌ చాలా డిమ్‌గా వెలుగుతుంటుంది. అతను ఏదో 
రాసుకుంటుంటాడు. ఆ గీతం మంద్రస్థాయిలో వినిపిస్తుండగా వెనుకనుంచి) 


ప్లేబ్యాక్‌ : 


మాల; 


వందే వందే సదాస్వదేశ మాతరం... వందేమాతరం... మనదే రాజ్యం.! ఇది 
ఆనాటి భారత ప్రజల జిహ్వాగ్రాన తాండవించిన మహాప్రణవమంత్రం. తెల్లదొరల 
గుత్తాధిపత్యంలో నిరంకుశ విధా నాల చట్రంలో కూరుకుపోయి కుదేలౌతున్న 
యావత్‌ భరతజాతిని ఉత్తిష్టపరచిన రణన్నినాదం...! ఫలితంగా 1947 ఆగష్ట 
15న యావత్‌ భారతావని స్వతంత్ర సంబరాలు జరుపుకుంది.! అందరికీ అన్నీ 
లభించేసినట్లే అని ప్రతి ఒక్కరూ ఆశతో... ఆనందంతో... స్వతంత్ర ఫలాలు 
ఆరగిస్తామనే అనుకున్నారు. కానీ, అవి సామా న్యునికెప్పుడూ అందనంత 
దూరంలోనే ఉన్నాయన్న విషయాన్ని ఎవ్వరూ గమనించలేక పోయారు.! 
బ్రతకటానికి అవసరమైన రోటీ, కపడా, మకాన్‌ ఆశయాలకే పరిమితమై, 
ఆచరణలో శూన్యమైతే... మారని తమ తలరాతలను మార్చేవాడు లేడని నమ్మిన 
ప్రజలు నిత్యం బ్రతుకు పోరు సాగిస్తున్నారు. మేధావులెందరో తమ మేధస్సు ని 
మధించి, లిఖించిన రాజ్యాంగపు హక్కుల్ని మరచిపోయి, బాధ్యతల్ని విస్మరించి, 
అనవసరపు ఆందోళనలతో అడుగడుగునా దగాపడుతూ దోపిడీకి గురవుతునే 
ఉన్నారు. (అమర వీరులకు జోహార్లు అర్పించే విధంగా పిగిలీ వినిపిస్తుంది. భరద్వాజ తన 
గదిలోంచి పూలమాల చేతిలోకి తీసుకొని వేదికపైకి వస్తాడు. తన పెద్దకొడుకు ఫోటోకు 
దండవేస్తాడు.. ఇలాంటి వాళ్ళని ఆదుకోటానికే అప్పుడప్పుడు సమాజంలోంచి 
సంస్కర్తలు పుట్టుకొస్తుంటారు. (భరద్వాజ మీద స్పాట్‌లైట్‌ ఆగి పోతుంది. భరతమాత మీద 
స్పాట్‌లైట్‌ ఆగిపోతుంది. దశరథ్‌ మీద మాత్రం వెలుగుతునే వుంటుంది. ల్యాప్‌టాప్‌లో దశరథ్‌ 
వర్క్‌ చేస్తుంటాడు. మెల్లిగా లైట్లన్నీ వెలుగుతాయి.) 

(దశరథ్‌ సిస్టమ్‌ ఆపరేటింగ్‌ చేస్తుంటాడు. లాప్‌టాప్‌ నుండి ఇయర్‌ఫోన్స్‌ డిస్కనెక్ట్‌ చేస్తాడు. 
సిస్టమ్‌ నుంచి మెమొరీ కార్డ్‌ తీసి టేబుల్‌ మీద పెట్టిన అలారం క్లాక్‌ ఓపెన్‌ చేసి అందులో 
దాన్నిదాస్తుంటాడు. ఇంతలో మాలతి బయటనుండి వస్తుంది.) 


ఇంకా ప్రెస్‌కి వెళ్ళలేదా..! ఏదో అర్జంట్‌ పనుంది.. త్వరగా బయటికెళ్ళాలన్నారు.? 
(ఆమె అడిగిన ప్రశ్నకు దశరథ్‌ ఒక్కసారిగా ఉలికిపడతాడు. తనను తాను తమాయించుకొని 


తిరిగి తన పనిలో తానుంటాడు. మాలతి దగ్గరికొస్తుంది) మీకో విషయం తెలుసా.? 

మన పక్కింటి సరోజ లేదండీ, వరలక్ష్మీవ్రతం నోచిందట వాళ్ళాయనకు 

ప్రమోషనొచ్చేసిందట. ఇంకో విషయం తెలుసామీకు మన లైన్‌ చివరుంటుందే 

వనజ అది కూడా వరలక్ష్మీ వ్రతమే చేసిందటండీ అంతే వాళ్ళాయనకి లాటరీలో 
78 


ఉత్తిష్ణభారతి స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


దశ : 
మాల: 


దశ : 


మాల; 


దశ : 


మాల: 
దశ : 


మాల: 
దశ : 


మాల: 
ఓి.బ్‌: 


మాల: 


పదిలక్షలు తగిలాయట, ఏమండీ... ఏమండీ... మనం కూడా వరలక్ష్మీ వ్రతం 
చేద్దామందీ.! అమ్మవారు కరుణిస్తే మనం కూడా ఓలాటరీ కొని, ఆ ఒక్క లాటరీ 
మనకే వచ్చి ఓ కోటిరూపాయలు, కాదు పదికోట్లు, వందకోట్లు మనకొస్తే...ఈ 
అద్దె కొంపనుండి హాయిగా సొంతింట్లోకి మారిపోవచ్చు. దర్జాగా కాలుమీద 
కాలేసుకొని కూర్చోవచ్చు. ఏంటండీ నాదారిన నేను మాట్లాడుతుంటే మీరేంటి 
మాట్లాడరు. 

మనిషి ఆశాజీవి. అతని ఆశకు అంతం లేదు. 

నాగురించేగా..! అయినా ఊరికే వస్తున్న సొమ్ముని ఎవరైనా కాదనుకుంటారా 
చెప్పండి. 

ఒకళ్ళకి ఆ సొమ్ము ఊరికే వస్తోందంటే దాని వెనక ఎంతమంది ఆ సొమ్ముని 
పోగొట్టుకొని బాధపడు తుంటారో ఆలోచించాలి మాలతి. తక్కువ కాలంలో 
ఎక్కువ డబ్బు వస్తుందంటూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రకరకాల మెడికల్‌ 
టెస్టులు చేయిం చుకొని అంగవైకల్యం పొందుతున్నారు. జీవితాంతం వాళ్ళలా 
బ్రతకాల్సిందే. 

ఏం జరిగిందండీ..! ఏం మాట్లాడుతున్నారు మీరు.! నేనేమన్నాను.. 
మీరేమంటున్నారు.. నేనేదో కాసేపు సరదాకలా మాట్లాడితే...! 

సరదా..! ఇప్పటి మన సరదా మాటలే కొందరి జీవితాల్లో నిజాలై కనిపిస్తున్నాయి 
మాలతీ.! మంది ఏడుపు కొంతమందికి సంతోషం. ఏ కొంతమంది సంతోషానికో 
ఎన్నో జీవితాల బలిదానం. 

ఈరోజెందుకండీ ఇలా వున్నారు. 

ఏంలేదు. నేనలా బయటికి వెళుతున్నాను. దీన్నిలోపలపెట్టు. (లేప్‌టాప్‌ చూపించి 
బయటికెళ్ళబోతుంటాడు.ఇంతలో డోర్‌ చప్పుడవుతుంది. దశరథ టెన్షన్‌ పడతాడు.) ఆగు. 
ఎవరో వచ్చారు. (చెమట తుడుచుకుంటుంటాడు) 

మీకెందుకండీ అంత భయం. 

అవన్నీ తర్వాత. చూడు నాగురించి అడిగితే నేను లేనని చెప్పి పంపించెయ్‌.! 


లోపలికి కూడా రానీకు. (మాలతి తలుపు తీద్దామని వెళుతుంది. తలుపు చప్పుడు మాత్రం 
ఆగదు. దశరథ ల్యాప్టాప్‌ తీసుకొని లోపలికి వెల్తాడు. మాలతి తలుపు తీసేలోపు తెరలోంచి 


“అమ్మా పాలు”. అంటూ పాలవాడు అరుస్తాడు.) 
ఏంటి యాద్దిరి ఈరోజు ఇంతలేటు చేశావ్‌. 


ఒకిల్లయితే అనుకోవచ్చండీ.. అన్నిళ్ళ క్రీ నేనొక్కణ్ణే కదమ్మా.! సార్‌ లేరామ్మా.!(దశరథ 
టెన్న “న్‌ పడతాడు. మాలతి ప ఏం చెబుతుందో అని) 


ఊరెళ్ళారు. 


79 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) ఉత్తిష్టభారతి 


ఓి.బ్‌: 


మాల: 


దశ : 


మాల: 


దశ : 


మాల: 


దశ : 


మాల: 


దశ : 


మాల; 


దశ : 


మాల: 


దశ : 


మాల: 


దశ : 


మాల: 


దశ : 


మాల; 


పాతబాకీ ఏమైనా ఇత్తారేమో అని. ఇంట్లో కూడా కష్టంగానే వుందమ్మా.! 
నేను మాట్లాదతాలే.! (తలుపు మూస్తుంది. దశరథ్‌ బయటికొస్తాడు. టెన్షన్‌ గా వున్న భర్త 
చూసి మాలతి ఆశ్చర్యపోతుంది) మీరెందుకు భయపడు తున్నారు. తప్పేమైనా.! 
లేదు. 
మరెందుకా చెమటలు. నిజం చెప్పండి.! నాదగ్గర మీరేమైనా దాస్తున్నారా.! 
అలాంటిదేం లేదు. 
నాతోకూడా చెప్పకూడదా.! 
చెప్తాను మాలతీ...! భార్యకన్నా భర్తకి మరో స్నేహితుడుండంటారు. నేనిప్పుడు 
చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో వున్నాను. ఏక్షణానైనా మృత్యువు నన్ను 
తీసుకెళ్ళచ్చు. 
యావండీ...! 
అవును మాలతీ.! అన్యాయంగా అంగవైకల్యం పొందుతున్న అనేకమంది 
బాధితుల వైకల్యానికి కారణాల్ని టార్గెట్‌ చేసి న్యూస్‌ ఐటమ్‌ ప్రిపేర్‌ చేశాను. అది 
ఈరోజు నైట్‌ ప్రింట్‌ అవుతుంది. 
మంచిదేగా... 
నేను ఎవిడెన్స్‌ లు సంపాదించిన సంగతి అపోనెంట్స్‌ కి తెలిసిపోయింది. 
నిజాన్ని నిర్ణయంగా చెప్పగలిగి జనాన్ని జాగృతం చేసేవాడే జర్నలిస్టని చెబుతూ, 
ఆ జర్నలిజానికే నిలువుటద్దంగా నిలిచిన మీరే ఈరోజు ఇలా భయపడుతున్నారా. 
నిజం గొంతు నులిమెయ్యాలని చూస్తున్నారు మాలతీ. నన్ను చంపైనా ఎవిడెన్స్‌ 
లు సంపాదించాలని చూస్తున్నారు. 
ఎవరు? 
భద్రన్న. ఆ భద్రన్న అలాంటోదే. ఈరోజు రాత్రి పన్నెండు గంటలదాకా నేను దాన్ని 
దాచగలిగితే... పెద్ద డ్రగ్‌ మాఫియానే బయటపడుతుంది. 
మాఫియానా..! 
అవును మాలతీ.! ఒక ఆరోగ్యవంతుడికి రోగాన్ని ఎక్కించి దానికి చికిత్స పేరుతో 
వీళ్ళు సృష్టించే మారణ హోమానికి సమిధలుగా పేదవాళ్ళని, నిరుద్యోగ యువతని 
వాడుకుంటున్నారు. వీళ్ళు చేసే ప్రయోగాలు వికటించి పాతిక సంవత్సరాలు 
కూడా నిండని యువతీ యువకులు వృద్దులుగా మారుతున్నారు.. అంగవైకల్యం 
పొందుతున్నారు. అశువులు బాస్తున్నారు. డబ్బిస్తామని ఆశపెట్టి ఏమీ ఇవ్వకుండానే 
చేతులు దులిపేసుకుంటున్న ఆ వైట్‌కాలర్‌ బాస్టర్డ్‌ భాగోతాన్ని బయటపెట్టటానికి 
అన్ని ఎవిడెన్స్‌లు రెడీ చేశాను. న్యూస్‌ ఐటమ్‌ ప్రిపేర్‌ చేశాను. 
అంత రిస్క్‌ ..! 

80 


ఉత్తిష్ణభారతి స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


దశ : 
మాల: 
దశ : 


మాల: 
దశ : 


మాల: 
దశ : 


మాల: 


దశ : 


మాల: 
దశ : 


మాల: 


అవసరమే మాలతీ..! ప్రశ్నించటమే మర్చిపోయిన ప్రజలకు అండగా వుంటూ, 
నిద్రిస్తున్న వారి ఉత్తేజాన్ని ఉత్తిష్టపరచాల్సి న జర్నలిస్ట్‌గా అది నా బాధ్యత. 

మరి జర్నలిస్ట్‌కవరండీ అండ. 

తనకు తానే అన్నీ.! 

నమ్ముకున్న కుటుంబం.! 

కొన్ని సందర్భాల్లో కోల్పోటానికీ సిద్ధంగా ఉండాలి. నేను భయపడు తున్నానని 
అనుకుంటున్నావా. లేదు మాలతీ.! కూరలు తరిగేప్పుడు కత్తిని జాగ్రత్తగా 
వాడకపోతే తెగుతుందని తెలిసి కూరలు తరగటం మానేస్తామా. అదే కత్తి 
ఆత్మరక్షణకూ ఉపయోగపడుతుంది... ఒక తాగుబోతు వెధవ ఆ కత్తిని పట్టుకొని 
రోడ్డుమీద వీరంగం చేస్తుంటే ఆ కత్తికి ఎదురెళతామా...! ఏదో విధంగా వాడిని 
బ్రతిమాలో, బలప్రయోగం చేసో ఆ కత్తిని లాగేస్తాం.! అంతేకానీ మొండిగా ఆ కత్తికి 
ఎదురెళ్ళలేంగా.! నేను జాగ్రత్త పదుతున్నా.! ఒకవేళ ఏమైనా జరగరానిదేమన్నా 
జరిగితే నాన్న, జ్యోతి జాగ్రత్త. 

ఏంటండీ ఈ అప్పగింతలు. 

ఒక్కరి ప్రయోజనానికి బలయ్యే వందమందికన్నా.. వందలమంది కోసం ఒక్కడు 
బలవ్వటం లోనే అర్థముంది. ఏంటీ, నాన్న, జ్యోతి కనిపించట్లేదు. 

ఎంసెట్‌ రిజల్స్‌ వచ్చాయట. మావయ్యగారితో కలసి నెట్‌ సెంటర్‌ కెళ్ళింది. 
చాలాసేపైందందీ వెళ్ళి.! వచ్చేస్తుంది.! 

సరే.! నాన్నగారికీ, జ్యోతికీ ఈ విషయం తెలీనియ్యకు. ఎవ్వర్నీ లోపలికి 
రానివ్వకు.! ఒకవేళ ఎమర్జెన్సీ అయితేనే ఫోన్‌ చెయ్‌.! (ఇంతలో దశరథ సెల్‌ 
రింగవుతుంది) సార్‌ మీకిందకనే మెయిల్‌ చేశాను. భద్రన్నేసార్‌ మెయిన్‌. వేరే 
వాళ్ళని బినామీలుగా వుంచి నెట్‌వర్క్‌ అతను చేస్తున్నాడు. వీడియో అంద్‌ ఫోటో 
ఎవిడెన్స్‌ లు మెయిల్లో వచ్చాయ్‌.! ఇంకా పంపిస్తాను సార్‌. (బైటికెళ్ళబోతాడు) 
జాగ్రత్తండీ.! 

నువ్వుకూడా...! (వెళ్ళి పోతాడు దశరథ్‌. కెమెరా కిట్‌ తీసుకొని బయల్టేర తాడు. దశరథ్‌ 


అటువెళ్ళగానే మాలతి లోపలికెళుతుంది. ఆమె అటు వెళ్ళగానే శ్రీను వస్తాడు. టేబుల్‌మీద, టేబుల్‌ 
కిందా అంతా వెతుకుతుంటాడు. చేతికి అడ్డాచ్చినవి కిందపడేస్తాడు.ఈ హడావిడికి మాలతి 


బైటికిరావటం, శ్రీను ఆమెకు ఎదురెళ్ళటం జరుగుతుంది.) 
ఏయ్‌.! ఎవరునువ్వు? నా ఇంట్లో నీకేంటిపని? 
(శ్రీను మాలతిని చెంపమీద ఒక్కటి పీకుతాడు. మాలతి భయపడిపోతుంది.) 


: శ్రీనుగాడికి కొచ్చన్‌ చేస్తే సిరైత్తిద్ది. శ్రీనుగాడికి సిరైత్తినా సముద్రంలో సునామీ 


వచ్చినా ఎఫెక్ట్‌ ఈక్వెల్‌గా వుండిద్ది.! అర్థంకాలే..! అన్నిట్నీ తనతోనే సముద్రంలోకి 
81 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) ఉత్తిష్టభారతి 


మాల: 
శ్రీను : 
మాల; 
శ్రీను : 
మాల; 
శ్రీను : 
మాల: 
శ్రీను : 


మాల: 
శ్రీను : 


మాల; 
శ్రీను : 
మాల: 
శ్రీను : 


మాల; 


తీసుకెల్తుంది సునామీ... శ్రీనుగాడు ధనం, ప్రాణం, ఆటితోపాటొస్తే ఇంకేమైనా...! 

ఫిగర్‌ చూస్తే టెంటయ్యేలా వున్నావ్‌. ఎంటర్‌టైన్‌ మెంట్‌ ప్రోగ్రామ్స్‌ పెట్టించద్దాంటీ.! | 

నేనడిగి నాటన్నింటికీ ఆన్సరిచ్చెయ్‌.! కొచ్చెన్‌ చెయ్యనా... గుడ్‌. కొచ్చన్‌ నేంబర్‌ 

వన్‌. నీ మొగుడు యాడుండాడు ? 

తెలీదు. 

కొచ్చన్‌ నెంబరు టూ. యాడికెళ్ళిండు.? 

తెలీదు. 

కొచ్చన్‌ నెంబర్‌ త్రీ. ఎప్పుడొస్తడు. 

తెలీదు. 

తెల్వదీ..తెల్వదీ.. తెల్వదీ.. మస్తు ట్రైనింగిచ్చిండే.! నీ మొగుడు.! 

ట్రైనింగేంటి? 

అబ్బఛా.. ! ఏం నటిస్తున్నవే.! సినిమాల్లా, సీరియల్స్‌లో గిట్టటైజేసుకో.! మంచి 

నేమొస్తది. మస్తు పైసలొస్తాయ్‌.! గదే వదుగాడిముందు నటిస్తే. .. బ్లడ్‌ బైటికొస్తది.! 

సేయ్‌..! స్టేట్‌లా నైన్టీపర్సంట్‌ కై కైమ్స్‌ నావల్లనే జర్గుతాంటాయ్‌.! నీ మొగుడు మా 

అన్న గురించి, ఆయన యాపారాల గురించి సీక్రెట్‌గా ఎంక్సారీలు గిట్లా చేస్తుండు, 
పేపర్లలో పిచ్చిరాతలు రాస్తుండు. జర కలం కంట్రోల్‌ ల పెట్టుకొమ్మని శ్రీనుగాడు 

వార్నింగ్‌ ఇచ్చిండని సెప్పు. శ్రీనుగాడార్నింగ్‌ ఇచ్చినంకభీ మారకుంటే ఆనికింక 

మార్నింగ్‌ ఉండదన్నట్టు. సంజైందిగా. నాలెక్క గలీజ్‌కొడుకు యాడుండడు. 

ఏకారణం లేకుండా ఆయనలారాయరు. 

కారణాలేవైనా కావచ్చాంటే.! నా కేరెక్టరంత మంచిది కాదని సెప్తున్నా.! (ఫోటోమీద 

కాలెయ్యబోతాడు) 

జ్యోతి... 

జ్యోతి. నీ బిడ్డా..! మస్తుంది. నీలెక్కే .! దీన్ని తీస్కపోతన్నా.! 

వద్దు..! 

ఆంటీ..! నీ మొగుడికేం సంజాయించుకుంటావో.. నీ ఇష్టం. ఆడా ఎవిదెన్సులన్నీ 

తెచ్చి మా అన్న'సేతిలో 'పెట్టిండో నీ బిడ్డ ఇంటికొస్తది. లేకుంటే (పెద్దగా నవ్వుతాడు.) 

ఇంటర్నె ట్‌లో నీ బిడ్డ ఈడీయోలకి మరిచి బిట్‌రేటొస్తది. నీకీపాటికీ పిక్షర్‌ పూరా 

సమజైందిలే.! ! మల్లా మల్లా నన్ను సూడలనుకోకే.చిన్నపిల్లది. దాన్నేం చెయ్యడద్దు.! 

ప్లీజ్‌! 

చిన్నపిల్ల కాబట్టే ఆంటీ.! అంత బిట్‌రేటొచ్చేది.! సర్లే.! (శ్రీను మెమొరీ కార్డుకోసం 

వెతుకుతునే వుంటాడు) నీ మొగుడు ఆడు తీసిన ఈడియోలు, ఫోటోలు అన్నీ తెచ్చి మా 

అన్న సేతిలో పెడితే నీ బిడ్డను నీకు సేఫ్‌గా అప్పజెప్తా.! లేకుంటే సెప్పాగా..! ఢిల్లీ 


82 


ఉత్తిష్ణభారతి స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


బస్సులో జరిగిందే ఈడా జరుగుతది. అప్పుడు నీ మొగుడు పేపర్లో సొంతవార్తలు 
రాసుకుంటడు. ఐదుగురు కామాందుల ఉన్నాదానికి బలైన చిన్నారి జ్యోతి అని. 
ఢిల్లీలో అన్నా ఎవిడెన్స్‌లు దొరికినయ్‌.. గదే ఈ సీనుగాడు సేత్తే గయిభీ వుండయ్‌.! 


: ఆయన నామాట వినరు. 

: కానీ నేను భద్రన్న మాటింటను. 

: ఆయన చాలా సిన్సియర్‌ జర్నలిస్ట్‌. 

: గసొంటోల్లు మస్తుమంది మాలాంటోల్ల సేతుల్లో సచ్చిండ్రు. 
: ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం ఆయన ప్రొఫెషన్‌. 

: భద్రన్నకి అడ్లొచ్చినోణ్డి అద్దుతప్పించటం నా ప్రొఫెషన్‌. 


(శ్రీను ఓ గదిలోకెళతాడు. మాలతి సెల్‌ తీసుకొని దశరథ్‌కి ఫోన్‌ చేస్తుంది.) 


: హలో..! యావండీ.! వీడెవడో శ్రీనట. మనింటిమీద పడి నానా గొడవ చేస్తున్నాడు. 
: (బయటికొస్తూ ఏందాంటీ అంకుల్‌కా..! ఒరేయ్‌ జర్న లిస్టూ...! సీదా ఆ ఏవిదెన్స్‌లు 


గిట్టా తీసుకొని మా అన్న కాడికొచ్చి సరెండరైపో.! "ని బిడ్డ నీ ఇంటికి సేఫ్‌గొస్తది. 
లేకుంటే... సంజైందిగా..! వచ్చెయ్‌! చూడాంటీ..! నాలారటోడు ఇంటిమీద పడి 
గద్‌బెద్‌ సేత్తుంటే నువ్వ ఫోన్‌ చెయ్యాల్సింది అంకుల్‌కి కాదు. సదా మీసేవలో 
అని బోర్డుపెట్టుకొని, ఖాఖీ డ్రస్సేసుకొని కూసుంటర్‌ సూసినవ్‌లే... ఆల్లకి.! గదే 
పోలీసోల్లకి! ఇదిగో నెంబరు... (డైల్‌చేసి ఇస్తాడు) 


: హలో...! పోలీస్టేషన్‌. సార్‌.! శ్రీననే గూండా మా ఇంటిమీదపడి గోల చేస్తున్నాడు 


సార్‌. 


: ఇటియ్యి.! అలో..! నమస్తేసారూ.! నేను శ్రీను. భద్రన్న రైట్‌. నేనేడ్నున్నానో జరీమెకి 


సంజాయించుండ్రి.! 


: హలోసార్‌..! వీడు ఇంటిమీదపడి...! అదేంటిసార్‌ అలా అంటారు..! సార్‌.. సార్‌..! 


హలో.. హలో..! 


: గదాంటీ పొజిసన్‌.! నేనెప్పుడూ ఏదోకేసులో జైల్లో ఉంటా.! అన్నకి అవసరమైతే 


బైటికొచ్చి నాపని పూర్తిచేసుకెల్తా.! నీ ఇంటిమీదపడి గద్‌బెడ్‌ సేసిందానికి నో 
విట్‌నెస్‌. నా మాటిని అంకుల్‌కి, గదే నీ మొగునికి జర సంజాయించు. యాడ 
షురూ జేసిండో గాద్నే బంద్‌ సెయ్యమని. అన్న మీదికి అక్షరం దుంకిందా.. 
చెప్పినాగా... ఖతంసేస్తా..! (మాలతి బొట్టు చెరుపుతాడు) గిసొంటిరాత నీకు 
పట్టరాదనే ఇంతలెక్క సంజాయిస్తున్నా.! సోంచాయించు. సొసైటీ కోసం 
సొంతోల్లని దూరం సేసుకుంటడా..! అన్నతోని హాత్‌ మిలా కత్‌ సేస్తడా..! నువ్వెట్టా 
సంజాయించుకుంటవో..! నీ ఇష్టం. శ్రీను సెంటిమెంట్లుండయి. సెటిల్మెంట్లే..! 
(మాలతిని ఒక్కతోపు తోసి వెళ్ళిపోతాడు. జరిగిన పరిణామానికి మాలతి నిశ్చేష్టురాలై 


83 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) ఉత్తిష్టభారతి 


దశ : 


మాల; 
దశ : 
మాల: 


దశ : 


మాల; 
దశ : 


మాల; 


దశ : 


భర : 


దశ : 


కూలబడిపోతుంది.) 

(సెల్‌ మాట్లాడుతూ ప్రవేశం) నో ప్రాబ్లంసార్‌. ప్రజర్సేం కొత్తకాదుగా..! నేను హ్యాండిల్‌ 
చేసుకుంటాను. ఆ న్యూస్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదుసార్‌. ! (షాకుకు గురైన 
మాలతిని గమనిస్తాడు. ఇల్లంతా కూడా గందరగోళంగా ఉండటాన్ని చూస్తాడు. మాలతి దగ్గరికి 
వెళ్ళి ఆమెని కదిలిస్తూ...) మాలతీ..! మాలతీ..! (దశరథ్‌ని చూస్తూనే దూరంగా నెడుతూ 
భయంతో పెద్దకేకపెడుతుంది) మాలతీ నేను. 

జ్యోతి... యావండీ జ్యోతండీ.! 

నేనున్నానుగా..! జ్యోతి కేం కాదు.! ధైర్యంగా వుండు. 

ఏం ధైర్యమండీ..! మన ధైర్యాన్ని సవాల్‌ చేస్తున్నాయ్‌ బైట సమాజంలోని 
పరిస్థితులు. బయటికెళ్ళిన ఆడపిల్ల సేఫ్‌గా ఇంటి కొస్తుందన్న థైర్యంలేదు. ఎవడి 
పురైలో ఎలాంటి sass తెలీదు. కానీ ఇప్పుడొచ్చింది శ్రీను. వాడు 


అమ్మాయిని కిడ్నాప్‌ స వాడొచ్చినప్పుడు జ్యోతి ఇంట్లోనే వుందా.! 
నాన్నగారులేరా...! 

వాళ్ళింకా ఇంటికి రాలేదండీ.! 

(మాలతి నుదటన చెరిగిన బొట్టుని సరిచేస్తూ) నిన్ను బాగా భయపెట్టాడు. జ్యోతితో 
నాన్నగూడా ఉన్నారుగా.! సరే నేనిప్పుడే మనేరియా ఎస్సె గారితో మాట్లాడొస్తా...! 
పోలీసుల్లో కూడా వాడికి పలుకుబడివుంది. నేను “పోలీసులకి ఫోన్‌ చేసి 
మాట్లాడితే ఎస్సె గారు ఏమన్నారో తెలుసా జైల్లో భోంచేసి పడుకున్నవాడిమీద 
కంప్లెంట్‌ ఇస్తావేంటటమ్మా అన్నారండీ.! పైగా వాడు అన్నకి అవసరమైనప్పుడు 
బైటీకొచ్చి పనిపూర్తిచేసుకొని లోపలికెళతాట్ట. అసలది జైలా.. వాడి అత్తగారిల్లాండి. 
! 

నువ్వు మాట్లాడింది ఈ సెల్‌లోంచి. నేరం చేసేవాళ్ళ తెలివిగా చేస్తున్నామని 
అనుకుంటారు. కానీ ఇలాగే ఇరుక్కుపోతారు. అర్ధంకాలేదా. | షందుతో ఆల్‌ 
ఇన్‌కమ్మింగ్‌ అండ్‌ బౌట్‌గోయింగ్‌ కాల్స్‌ రికార్డ్‌ అయ్య ఆప్పన్‌ సెట్‌ చేశా.! ఈ 
విట్‌నెస్‌ చాలు మాలతీ... నేనెళ్ళి ఎన్సీగారితో మాట్లాడి మనమ్మా యిని తీసుకొస్తా! 
(భరద్వాజ పెద్దపెద్ద దెబ్బలతో స్‌ జసు రక్తసిక్తంగా లోనికి వచ్చిపడతాడు నాన్నా..! 
ఏంజరిగింది? ఏంటీ దెబ్బలు.! మంచినీళ్ళు తీసుకురాపో..! జ్యోతేదినాన్నా.! 
(మాలతి తెచ్చిన మంచినీళ్ళుతాగుతుంటాడు) 

నేనూ, జ్యోతి నెట్‌సెంటర్‌ నుంచి వస్తుంటే లైబ్రరీ దగ్గర నన్ను కొట్టి జ్యోతిని కార్లో 
తీసుకెళ్ళార్రా.! 


ఎవరు? 
84 


ఉత్తిష్ణభారతి స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


భర : 
దశ : 
భర : 


మాల: 


దశ : 


భర : 


మాల: 


భర : 


మాల: 


శ్రీను: 
భర : 


తెలీదురా.! మొఖానికి హెల్మెట్లు పెట్టుకున్నారు. 
యావండీ..! ఆ న్యూస్‌ ఆపెయ్యండి.! 
వాడు న్యూస్‌ ఆపటానికి, దీనికి సంబంధమేంటమ్మా.! 
వుంది మావయ్యా.! భద్రన్న అనే వాడెవడిమీదో ఈనగారు ఇన్వెస్టి గేట్‌ చేసి 
న్యూస్‌ ప్లాన్‌ చేశారట. ఈయన సేకరించిన సాక్ష్యాలు ఆ భద్రన్నకిస్తే మన జ్యోతిని 
వదిలేస్తామని చెప్పారు. 
మీరేం కంగారుపడకండి.! నేను చూసుకుంటా.! ఈ లోపు శ్రీనుకానీ, ఇంకెవడైనా 
కానీ వస్తే నాతోనే డైరెక్ట్‌గా మాట్లాడమని చెప్పండి. ఏంటలా చూస్తున్నావ్‌.! 
తెగింపు తప్పదని తెలిసినా తెగించకపోతే తర్వాత చూడ్డానికి కూడా ఏం 
మిగలదు. అర్ధంకాలేదా. కలం పట్టుకొని కత్తికి ఎదురెళుతున్నాను. కత్తి గెలుస్తుందో, 
కలం గెలుస్తుందో...! కాలమేనిర్హ్ణయిస్తుంది. ! 
నాన్నా దశరథ్‌.! కలం చిందించే సిరాచుక్కల ముందు కత్తి చిందించే నెత్తురు 
చుక్కలు నిలువలేవురా.! తరతరాల చరిత్రలో కలానికి ఎదురులేదు. ఒక సైనికుడు 
గన్ను పట్టుకొని శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఒక పోలీసు సంఘవిద్రోహక 
శక్తుల్ని ఏరిపారేయటానికి తుపాకులతో ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఒక జర్నలిస్ట్‌ 
పెన్నుని గన్నుగా, అక్షరాల్ని బుల్లెట్స్‌ గా యదవల్ని ఎయిమ్‌ చేసి ఏరిపారేస్తూ 
పెన్‌కౌంటర్‌ చేస్తాడు. పెన్నుపవర్‌ చూపించు.! భద్రన్న లాంటి బడాబాబుల 
మాయలోపడి నిద్రాణమైన యావత్‌ భారతావనని ఉత్తిష్టపరిచే దిశగా అడుగెయ్‌..! 
గో ఎ హెడ్‌.! 

(లైట్స్‌ ఆఫ్‌) 

2.వ సీన్‌ 


(భరద్వాజ తలకు కట్టుకట్టుకొని తన గదిలోంచి బయటకు వచ్చి వీధి గుమ్మంలోకి చూస్తాడు. 
ఇంకా దశరథ్‌ జ్యోతిని తీసుకురాలేదని ఆలోచిస్తూ కుర్తీలో కూర్చుంటాడు. మాలతి లోపల్నించి 


పళ్ళెంలో యాపిల్‌ను పెట్టుకొని బయటకు వస్తుంది.) 

మావయ్యా.! పొద్దున్నించి ఏం తినలేదు.! కనీసం ఈ యాపిలన్నా..! 
వద్దమ్మా..! నువ్వూ ఏం తీసుకోలేదుగా..! 

జ్యోతిలేకుండా ఏరోజన్నా, ఏమన్నా తిన్నామా మావయ్యా.! 

ఇంకా రాలేదా..! (అంటూ శ్రీను వస్తాడు) 

ఎవరు? 


శ్రీను: అరెవో బుడ్డే.! నేకొట్టిన దెబ్బలకి పోయినవనుకున్నా..! గట్టోనివే.. 


మాల: 


శ్రీను: 


ఏం చేశావ్‌ నా కూతుర్ని? 
నేం చెప్పిందేం చేశావ్‌. 
85 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) ఉత్తిష్టభారతి 


భర : 
శ్రీను: 


భర : 


దేనిగురించి? 

నీకు దెల్వద్‌.! నోర్మూసుక్కూచో..! నేను చెప్పమన్న ది చెప్పినావ్‌లే..! నీ మొగుడేం 
చెప్పిండు..! 

ఏం చెప్తాడు, రాత్రి 12 గంటలకల్లా నీ చీకటి సామ్రాజ్యం కూలిపో తుందని 
చెప్తాడు. 


: గట్లే సెప్తే నాలుక్కోస్తా.! శ్రీనిగాడి పీనల్‌ కోడ్‌లో అన్యాయమంటే నాలుక్కోస్తా.! 


అన్నకెదురొస్తే ప్రాణం తీస్తా..! 


: ఎంతమంది నాలుకలు కోస్తావ్‌.? ఎంతమంది ప్రాణాలు తీస్తావ్‌.? 
: (భరద్వాజని కొడతాడు) నీకు లైబ్రరీకాడిచ్చింది చాల్లేదురా..నన్నే కొశ్చన్‌ చేస్తావా.! 


జఫానాయాల.! (అంటూ భరద్వాజ మీదకి వెళుతుంటే మాలతి అడ్డుపడుతుంది. ఆమెని కూడా 
కొడతాడు) జర నీ కొడుక్కి సంజాయిం చుకో భద్రన్న జోలికి రావద్దని. 


: నీ అన్నలాంటి అవినీతి చీడ పురుగులు జాతిని తొలిచేసూ వా నష్టం “కలిగిస్తుంటే, నా 


కొడుకులాంటి జర్నలిస్టులు పుట్టుకొస్తారా మిమ్మల్ని ఏరిపారెయ్యటానికీ. 


: నీతో ఆదించే టైంల్‌. ప్రేతి జర్న లిస్టు "జీవితానికొక ముగింపున్నట్టే, మాటినని నీ 


కొడుక్కీ ఖతర్నా ఇక్‌ క్లైమాక్స్‌ వుంటది! 


క చంపేస్తావా? 

: దౌటా..! 

: చంపరాచూస్తా..! 

: ఏం మాట్లాడుతున్నారు మీరు? జ్యోతి అతని దగరుంది.! 

: కరెక్ట్‌గా క్యాచ్‌ చేశావ్‌1ఆఇసయం. నీ మొగుడీకి, నీ మామకి జర సంజాయించు. 
: సిగ్గులేకపోతే సరి.! ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని అడ్డంపెట్టుకొని ఏంటిరా మీరు 


సాధించేది. 


: ఏయ్‌ బుడ్డే.! నాకు నచ్చనిది కొచ్చన్‌ చేయించుకోటం, కొటేసన్లింటం. నీ కోడలికి 


నా గురించి పూరా సంజైంది. ఇంకా నీకే..! (మీదికి వెళ్ళబోగా మాలతి దజ్ఞంపెడుతూ) 


: ఆయన్నేం చెయ్యద్దు.! నా భర్తకి నేను చెప్పుకుంటా.! 
: రేయ్‌ బుడ్జే.. నీకోడుకు ఎలాంటోడితో పెట్టుకున్నాడో నీకు దెల్వది. భద్రన 


భద్రన్న బ్యాగ్రౌండ్‌ దెల్వకుండా పిచ్చిరాతల్రాస్తుండు. గానికి సంజాయించు. 
సచ్చిపోతాడని. శవంకూడా ఇంటికి రాదని.! 


; రేయ్‌.! నీలాంటోడ్ని, నీకు నీడనిచ్చిన అవినీతి వృక్షాన్ని వేళ్ళతో సహా 


పీకిపారెయ్యటానికి అక్షరమనే ఆయుధాన్ని పట్టుకొని సొసైటీలోంచి పుట్టుకొస్తాడు 
ఒక్కడు. వాడే జర్నలిస్ట్‌. నాకొడుకే కానక్కర్లేదు. 


: ఇంటానికి మస్తుంది. కానీ దాని రియాక్షనే తట్టుకోలేవురా..! ఆంటీ..! ఈ 


బుద్దేగాడు మాటినేలా లేడు. నీకింకా గంట టైమిస్తా..! నీ మొగుడికి, ఈ బుద్దేగాడికి 
86 


ఉత్తిష్ణభారతి స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


మాల: 
శ్రీను : 


భర : 
మాల: 
భర : 
మాల: 
భర : 
మాల: 
భర : 
మాల: 
భర : 
మాల: 


భర : 
మాల: 


భర : 
మాల: 


భర : 


మాల: 


ఏం సంజాయించుకుంటావో నీ ఇష్టం. అన్నమీదికి అక్షరం దూకిందో సెప్పాగా...! 
నీ బిడ్డ....! 

వద్దు..! నేను ... నేను... చూసుకుంటా..! 

ఐ లైకియు ఆంటీ..! మాటమీదుంటవని నాకెరికే.! నేనుభీగంతే.! గంటలా 
సాచ్చాలన్నీ భద్రన్నతానుండాలె.(వెల్ల్తూ వెల్తూ భరద్వాజని ఒకటి పీకి నోటికొచ్చినట్లు 
వాగితే.. నాలుక్కోస్తా..! జఫ్పానాయాల.! (వెళ్ళిపోతాడు) 

రేయ్‌...! (అంటూ ఆవేశంగా వెళ్ళబోతాడు) 

మావయ్యా.! 

ఒక రౌడీ వెధవ ఇంటిమీద పడి దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ సహించమంటావా.! 
ఏంచేస్తాం మావయ్యా! 

ఎదిరించి పోరాడాలి. 

అలా ఎదిరించినోళ్ళకేగతి పడుతుందో చూస్తూకూడా...! 

ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడమ్మా..! 

అలా చచ్చే ధైర్యం నాకు లేదుమావయ్యా.! 

ఏం మాట్లాడుతున్నావమ్మా.! 

అవును మావయ్యా.! ఆయన్నే నమ్ముకున్న మేమేం కావాలి.! అన్నీ అనుభవించేసిన 
మీరేమైపోయినా వచ్చిన నష్టంలేదు. 

అంటే..! 

దేశం దేశం అంటూ బావగారిని మిలటరీకి పంపించారు. సమాజం సమాజం 
అంటూ ఈయన్ని జర్నలిస్టుని చేశారు. దేశంకోసం అక్కడాయన ప్రాణత్యాగం 
చేశారు. సమాజం కోసం ఇక్కడీన ప్రాణాన్ని వద్దు.. అలా జరగనీను. అయినా ఏ 
అధికారం వుందని నా బిడ్డ జీవితంతో మీరు ఆడుకుంటున్నారు. నా బిడ్డ నాకు 
సేఫ్‌గా ఇంటికి రావాలి.! దానికోసం నేను ఏమైనా చేస్తాను. 

నీ ఆవేదనను నేను అర్ధం చేసుకోగలనమ్మా.! 

అలా అర్థంచేసుకుంటే ఇలా మాట్లాడరు మావయ్యా.! అయినా.! ఎవరికోసమో 
నా బిడ్డను, భర్తని త్యాగంచేసేంత గొప్పదాన్ని మాత్రం కాదు. 

నీ భర్త సరే. బిడ్డ కూడా నీ బిడ్డేనామ్మా.! అసలు నీకు బిడ్డలు పుట్టే 
అవకాశమెక్కడిదమ్మా..! జ్యోతి నా పెద్దకొడుకు కూతురు. 

మావయ్యా..! ఎవరు అవునన్నా..! కాదన్నా..! జ్యోతి నా కన్న కూతురే..! అంతకన్నా 
ఇంకా ఎక్కువే.! నవమాసాలు మోసి కనకపోయినా అంతకన్నా ఎక్కువ భ్రమలో 
బ్రతుకుతున్నా.! అక్క చనిపోతూ జ్యోతిని నాకు అప్పగించింది. దయచేసి 
. దయచేసి... ఇంకోసారి ఈ ప్రస్తావన తీసుకురాకండి.! ఆయన రాగానే 


87 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) ఉత్తిష్టభారతి 


భర : 
మాల: 
భర : 
మాల: 


భర : 
దశ : 
భర : 
దశ : 
భర : 
మాల: 


దశ : 
మాల: 


దశ : 


మాల: 


నేను మాట్లాడుకుంటాను. మధ్యలో మీరు దూరి ఉచిత సలహాలిచ్చి ఆయన్ని 
రెచ్చగొట్టకండి.! 

కానీ... 

ఇంకేం మాట్లాడకండి..! మరోమాట మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టు...! 

తల్లీ..! 

అదిగో ఆయన వచ్చేశారు.! (దశరథ వస్తాడు. జ్యోతికోసం మాలతి వెళుతుంది. 
జ్యోతిరాకపోవటంతో ఆదుర్దాగా మాలతి దశరథ మైమ్‌లో మాట్లాడు కుంటారు. దశరథ మాలతికి 
సర్దిచెబుతుంటాడు.) 

(తనలో) పిచ్చితల్లి..! తాతగా నాకుండదా ఆ బాధ..! 

నాన్నా..! ఎస్పీ గారు స్పెషల్‌కేర్‌ తీసుకుంటానన్నారు.! ఏంటలా వున్నారు.? 
శ్రీనొచ్చాడు. 

ఏమన్నాడు.? 

పాతపాటేరా..! (మాలతి జోక్యం చేసుకుంటుంది) 

అమ్మాయి 'సేఫ్‌గానే వుందన్నాడు. ఏమండీ.. ఈ ఒక్కసారికి అతను చెప్పినట్లు 
వింటే...! 

మాలతీ వాడేం చేస్తున్నాడో తెలిసి కూడా...! 

వాడెలా పోతే నాకేంటి? ఒక స్త్రీగా నా మొగుడు, నా కూతురు, నా సంసారం.. 
ఇదే నాకు ముఖ్యం. 

అంతకన్నా ముందు ఒక ఇండియన్‌వి. నాదేశం, నా సమాజం, నా ప్రజలు 
ఇవే ముఖ్యం. నీలా ఎవరికి వాళ్ళు అనుకోబట్టేనే ఈ సమాజం ఇంకా కుళ్ళు 
కంపుకొడుతోంది. హక్కుల్ని కోరుకునే ముందు బాధ్యతల్ని గుర్తించండి. 
బాధ్యత.! కట్టుకున్న భార్యకి, కూతురికి ఎలాంటి కష్టం కలగకుండా 
చూడటంకూడా మీ బాధ్యతే. ఏం చేశారు? కూతుర్ని తీసుకెళ్ళి ఒక రౌడీగాడి 
చేతుల్లో పడేశారు. 


: మాలతీ..! 
: ఎవడో ఇంటిమీద పడి నీ భార్యని, తండ్రిని కొడితే మందులు రాసుకొమ్మని డాక్టర్ని 


ఇంటికి పంపారు.! 


: మాలతీ... 
: అయినా ఎవడెలా పోతే మీకెందుకండీ..! నాకు నా బిడ్డకావాలి.! అంతే.! 


(లోపలికెళుతుంది) 


: నీపెల్లాం కరెక్ట్‌గా చెప్పిందిరా నాయనా.! ఈడెటుదిరిగి నా దగ్గరికి రాడని నేనే 


వచ్చా..! ఏంది పెద్దాయన అట్టా సూత్తున్నా ఎవరనా..! భద్రన్న.! ఇప్పటిదాకా 
భద్రంగానే వున్నా..! నీ కొడుకేనా భద్రతకి భంగం కలిగించాడు. ఇక సూత్తా 
88 


ఉత్తిష్ణభారతి స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


భర : 
భద్ర : 


దశ : 
భద్ర : 


దశ : 


భద్ర : 
దశ : 
భద్ర : 


దశ : 


దశ : 


ఊరుకుంటానా సెప్పు.. అందుకే నా భద్రతకోసం నీ మనవరాల్ని ఎత్తుకెళపోయా..! 
నా మనవరాలు.! 

ఇంకో పదినిమిషాలు సేఫ్‌గానే వుంటుంది. ఆ తర్వాత ఏమవుతుం దన్నది 
శ్రీనుగాడు నాక్కూడా క్లారిటీ ఇవ్వలేదు.! సండాలపోడయ్యా ఆ శ్రీనుగాడు. 
ఆడ మగ అన్న తేడాకూడా యదవకి. నీకూతురు వయసుకొచ్చిందంటగా... 
(దశరథ భద్రన్న చొక్కా పట్టుకుంటాడు) శ్రీను గాడు సెప్పాడ్లే.! నువ్వూరాన్నా ఎంటర్టెన్‌ 
అవుద్దన్నాడు. నేనాడంత సండాలపోణ్జి కాదుగా..! అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌ 
యాంగిల్స్‌ నాకు నచ్చవు అయ్యేయో నువ్వే సూసుకోరా అని సెప్పా.! 
నాఇంటికెందుకొచ్చావ్‌.! 

సాచ్చాలన్నీ నీకాడ పెట్టుకొని మెగాస్టార్‌ చిరంజీవింటికో, జగన్‌ బాబు ఇంటికో 
పోతే బాగోదుగా.! చూడు జర్నలిస్ట్‌ తమ్మీ, .! ప్రాణా లకు తెగించి కరెంట్‌ ఫెన్సింగ్‌ 
దాటి చెట్టెక్కి నా కంపెనీ గోడ దూకి వీడియోలు, ఫోటోలు తీశావే అయ్యెక్కడ.! 
నా సిసి కెమెరాలు చూపించాయి తమ్మీ... నువ్వు సేసిన పనులన్నీ! 

అందుకని 

అయ్యినాకిచ్చేత్తే.. భద్రంగావుంటా..! 

ఇవ్వకపోతే! | 

సంకనాకిపోతాంరా నాయనో..! ఇయన్నీ కాదు తమ్మీ.! ఇట్టా సాచ్చాలు సేకరించి 
మాలాంటోల్ల దగ్గర డబ్బులు గుంజటం 'నీలాంటి జర్న లిస్టులకి కోత్తేంకాదుగా.. | 
అయినా నేనేం తీప్పుచేశొనని? 

తప్పుచెయ్య లేదా..! ఒక ఆరోగ్యవంతుడికి రోగాన్ని బలవంతంగా ఎక్కించి, 
యాంటీ డిసీజ్‌ మెడిసిన్‌ పేరుతో ప్రయోగాలు చేస్తున్నా వు. కుటుంబ అవసరాలకు 
డబ్బులు అక్కరకొస్తాయని ఆ పేదవాళ్ళు నీ ప్రయోగాలకు సమిధలుగా 
మారుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు పైసా ఇవ్వకపోగా వారి 
శవాల్ని కానుకగా పంపుతావా.! అసలు నువ్వు మనిషివా మృగానివా.! 


: ఓరి నాయనో..! మెడిసిన్‌ సరిపడ కాల్లు చత్తే, అల్లనేదో నేనే సంపినట్టు 


మాటాడేతున్నావేంది? 

నీ ప్రయోగాలవల్లనే చనిపోతున్నారు. ఉన్న రోగాలు చాలవన్నట్లు కొత్తరోగాలు 
తయారుచేసి వాటిని జనానికి ఎక్కిస్తూ వాటికి మందులు కనిపెట్టే ఎక్కువ ధరలకు 
అమ్ముకుంటూ... 'రేయ్‌.. రేయ్‌. సిగ్గులేదురా... ఎంతమందిని బలితీసుకుంటావ్‌.. 
ఎరత్‌ డబ్బులు సంపాదించుకుంటావ్‌.. ! లాగుతా... నిన్నూ. నీ ఎనకున్న 
యదవలంద్‌ర్నీ బయటకు లాగుతా....! 


: అట్టా అందర్నీ లాగితే నాయనా..! నాలుగు దేశాల్లో, పదమూడు రాష్ట్రాల్లో 


ప్రభుత్వాలు మారిపోతాయరా నాయనా.! అంతమందినీలోన తొయ్యటానికి జై జైళ్ళు 
చాలవు.! మాలాంటోళ్ళ ని మేపటానికి ప్రభుత్వ బడ్జెట్టూ చాలదు. దేశ జనాభా 
89 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) ఉత్తిష్టభారతి 


దశ : 
భద్ర : 


దశ : 
భద్ర : 


భర : 


దశ : 
భద్ర : 


కొంతమందన్నా నాలాంటోళ్ళద్వారా తగ్గుతున్నారని అనుకోవచ్చుగదరా 
నాయనా..! 


: చనిపోయిన వాళ్ళ లో నీవాళ్ళుకూడా వుంటే తెలుస్తుంది ఆబాధ...! 
శ నావాళ్ళెందుకుంటోరు పెద్దాయీనా.! 
: చాలీచాలని తిండితింటూ ఒంటిని దాచుకోటానికి చిరిగిన బట్టలు కప్పుకుంటూ 


ప్రతిరోజూ చావుతో పోరాడుతూ బ్రతికే ఆ పేదలు నీ ఫార్మసీ ప్రయోగాలకు 
సమిధలా..! 


: ఆల్లలా బతికి ప్రయోజనమేందిరా నాయనా.! ఎంతోమందికి ఉపయోగపడే 


మందుల తయారీకి పానాన్ని బలిచేసుకున్నందుకు ఆల్లకు పుణ్యమొత్తది. 


: మరీ పుణ్యం నీ కుటుంబానికి వద్దా భద్రన్నగారూ...! 


: నువ్వేంది 'పెద్దాయనా మద్యలో దూరతన్నా.! అయినా నాకుటుం బానికి అంత 


పెద్ద పున్యమెందుకులే..! ఏదో పజాసేవ సేసుకుంటున్న పున్యంచాలు.! ఇయన్నీ 
కాదురా నాయనా, నీరూట్‌లో అడుగు తున్నా. నాక్కావలసింది నువ్వియ్యటానికి 
నేనెంతిచ్చుకోవాలి? 

అడిగింతర్వాత కాదనవుగా..! 

నాకు తెలుసురా నాయనా...! నువ్వు రూట్‌లోకొస్తావని..! మీలాం టోల్లు 
ముందు భయపెడతారు..! ఆ తర్వాత మా దగ్గర డబ్బులు గుంజుతారు.! సెప్పు..! 
కోటిరూపాయలా..? రెండు కోట్లా..? పద్దెనిమిది కోట్లు..! ఆల్లతో మాట్టాడి 
నేనిప్పిత్తా..! సాచ్చాలన్నీ ఇచ్చి సైలెంటైపోరా నాయనో...! 

అయితే..! చేసిన తప్పులన్నీ ఒప్పుకొని చట్టం ముందు లొంగిపో..! 

అదే చేసేవాణ్ణయితే ఈ గోలంతా ఎందుకు నాకు? అయినా తప్పుచేశాను... 
తప్పుచేశా నంటున్నావ్‌.! నేను చేసిన తప్పేంది తమ్మీ.! నాదేశ ప్రజలకు మంచి 
మంచి మందులు తయారు చెయ్యటం కూడా నేరమేనా నాయనా.! అసలు 
నాలోంటోన్ని గుర్తించి ప్రభుత్వం పరమవీర చక్ర ఇచ్చినా తప్పులేదుతమ్మీ. ! 
నోర్ముయ్‌.! పరమవీరచక్ర గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అది దేశంకోసం 
ప్రాణాలర్పించిన యుద్ధవీరులకు ఇస్తారురా..! మిలటరీలో పనిచేసే వారికి 
మాత్రమే సొంతం. దేశాన్ని దోచేసే నీలాంటి దొంగవెధవలకి కాదు. 


: నువ్వేంది పెద్దనాయనా..! ఉన్నట్టుండి అంతెత్తు ఎగిరిపడ్డావ్‌.! కొంపదీసి 


మిలటరీలో పనిసేసావా ఏంది? పోనీలే పద్మశ్రీనో, పద్మభూషణ్‌ అయినా అడ్జెస్ట్‌ 

అవుతా..! 

ఛ.. ఛ.. నీలాంటి వెధవలకి వాటి పేరు కూడా స్మరించే హక్కులేదు. 

అనుకున్నా..! ఏంట్రా ఈ Lia మాట్లాడుతున్నాడని. అదంతా నీ 
0 


ఉత్తిష్ణభారతి స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


భర : 


దశ : 


పెంపకమన్నమాట. 

ఎముకలు కొరికే చలిలో కంటి మీద రెప్పవాల్డకుండా సరిహద్దుపహారా కాస్తూ 
దుర్మార్గులు శత్రుదేశాల్లోనే ఉన్నారను కున్నా... కానీ సాసైటీలోంచి, పుట్టగొడుగుల్లా 
పుట్టుకొస్తున్న మీలాంటి వాళ్ళను చూసి ఏరిపారెయ్యటానికి ఒకడు రావాలను 
కున్నా..! ఆ ఒక్కడు నా ఇంట్లోంచే రావాలని కోరుకున్నా.! వచ్చాడు! అడుగో... 
జర్నలిస్ట్‌! 


: తప్పేంచేశానో సెప్పకుండా మీ అయ్యా కొడుకులిద్దరూ సెరోపక్కా 


తగులుకున్నారేందిరా నాయనోయ్‌..! 


: తప్పేంచేశావా. ! ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రయోగాలు చేస్తున్నావ్‌.! 
: నిబంధనలేందిరోయ్‌..! 
: అవేంటే తెలీకుండానే ఫార్మాకంపెనీ రన్‌ చేస్తున్నావా..! మల్టీ స్పెషాలిటీ 


మెయింటేన్‌ చేస్తున్నావా. ! 


: అఏందో నువ్వే సెప్పచ్చ్లుగా..! తెలుసుకుంటారా నాయనా..! 

: నువ్వు తయారు చేసిన డ్రగ్‌ రికగ్నెజ్జ్‌ కంపెనీస్‌ అప్రూవల్‌ చెయ్యాలి.! 

: చేశారు.! 

: ఎలకలమీద ప్రయోగాలు చేయాలి. 

: తెల్లెలుకలు తెచ్చాంరా నాయనా.! 

: రిపోర్ట్స్‌ మళ్ళీ అదే రికగ్నెజ్జ్‌ కంపెనీస్‌ ఆక్సెప్ట్‌ చేయాలి.! 

: ఓరినాయనో. అయట్‌ 'సేశాంరా తమ్మీ..! తల్లోయ్‌.! నాలాంటి దేశభక్తుడికి 


ఏందీపరీచ్చ.! (మాలతి వస్తుంది) 


: వెంటనే మనుషుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. 
: అవున్రా నాయనా! 
: అదేరా నువ్వుచేసిన నేరం. ! ఎలకలమీద ప్రయోగాలు చేసింతర్వాత రిపోర్ట్స్‌ 


కంపెనీస్‌ ఆక్సెప్ట్‌ చెయ్యాలి. ఆతర్వాత మీరు కోతులమీద ప్రయోగాలు చేసి 
వాటిని మళ్ళీ కంపెనీస్‌కి పంపించాలి. అలా కాకుండా డైరెక్ట్‌ మనుషుల మీద 
చేస్తున్నారు. అలా చేస్తున్న టైంలోకూడా సేఫ్టీ ప్రికాషన్స్‌ పాటించట్లేదు. యాంటీ 
రియాక్షన్‌ డ్రగ్స్‌ పక్కన పెట్టుకోవట్లేదు. అందుకే ఎంతోమంది యువతీ యువకులు 
అంగవైకల్యం పొందుతున్నారు. మరికొంతమంది అశువులు బాస్తున్నారు. 
ఇంకా... 


: ఓర్నాయనో.. ఓర్నాయనో...! ఇంత ఇన్ఫర్మేషన్‌ ఎట్టా వచ్చిది తమ్మీ..! సిన్నప్పుడు 


ఆమ్మకాడ తాగిన ఉగ్గుపాలు కూడా కక్కిపిత్తారా ఏంది మీ జర్నలిస్టులు. 
ఈజన్మలోనేకాదు..! నీ జన్మజన్మల పాపాలూ బైటికి లాగుతాంరా.! 


91 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) ఉత్తిష్టభారతి 


భద్ర : 


ఓర్నాయనో..! ఇయి సేతులు కాదు కాల్లనుకోరాదే.! ఇకనుంచే నువ్వుసెప్పినట్టే 


దశ : 


భద్ర : 
దశ : 
భద్ర : 
దశ : 
భద్ర : 


మాల: 


దశ : 


సేత్తా..! ఇప్పుడైతే న్యూస్‌ ఆపెయ్‌ తమ్మీ..! ఇదిగో ఫోన్‌..! మీ ఆపీసోల్లకి ఫోన్‌చేసి 
సెప్పెయ్‌..! ముందు నేను చెప్పినట్టే 'పైసలిత్తా..! మదర్‌ ప్రామిస్‌..! 

(ఫోన్‌ తీసుకుంటాడు. భరద్వాజ, మాలతి ఆశ్చర్యపోతాడు. భద్రన్న సంతోషంగా ఫోన్‌ 
చెయ్యమన్నట్లు చూస్తుంటాడు. దశరథ ఆఫోన్‌ పట్టుకొని ఏదో నెంబరు నొక్కబోతూ...) 
మాటమీదే నిలబడతావ్‌గా..! 

మాటతప్పే వంశంకాదురా నాయనా..! 

నాకింకో క్లారిటీ కావాలి.! చనిపోయిన కుటుంబాలకి జరిగిన నష్టం.! 
పొయ్యారు... ఏం చేస్తాం..! ఫోన్‌ చెయ్‌ తమ్మీ.! 

అయితే నేను ఫోన్‌ చెయ్యను. (ఫోన్‌ భద్రన్న చేతిలో పెడతాడు) 

అమ్మమ్మమ్మ..! అంతమాటనమాక. ఫోన్‌ చెయ్యరా నాయనా.. నీకు 
పున్నెముంటుంది. నాయనా..! నీ పిచ్చిరాతలకి దేశాలకుదేశాలు, రాష్ట్రాలకురాష్ట్రాలే 
కూలిపోయేలా వున్నాయి. ఆ రాతలు ఆపరా..! నాయనా...! అంటా నీ కాల్లు 
పట్టుకొని బతిమాలుకుంటానని అనుకున్నావారా నాయనా..! నువ్వు సెప్పినట్టల్లా 
ఆడతన్నానని కామెడీ కేరక్టరనుకున్నావా...! సెకండ్‌ యాంగిల్‌ కూడా వుంది 
చూస్తానంటే..! నీ కూతురు నీకు సేఫ్‌గా ఇంటికి చేరద్దా..! 

అయ్యా..! ఆయనమాటలేం పట్టించుకోకండయ్యా..! నా బిడ్డని నాకు 
తెచ్చివ్వండయ్యా..! చిన్న పెల్లయ్యా అది..! 


: ఆయిసయం నీ మొగుడికి తెల్వాలే.! నాలుగ్గంటల్లో చదివేసి అవతల పారేసే 


న్యూస్‌ పేపర్‌లో వార్తకోసం నాలాంటి పెద్దమనిషితో పెట్టుకుంటాడే..! రేయ్‌ రేయ్‌ 
జర్నలిస్టు మీ వార్తా పత్రికలన్నీ మాలాంటి పెట్టుబడి దారుల కబంద హస్తాల్లో 
వున్నాయి. మీ పేపర్లోనే కద నా గురించి గొప్పగా రాశారు. ఇప్పటికీ ఆ కటింగ్స్‌ 
నాదగ్గరున్నాయి. రేయ్‌ జర్నలిస్టు మీ జాతిజాతికే రెండునాల్కలురా..! యాడ్లిస్తే 
అనుకూలంగా రాస్తారు..! ఇవ్వకపోతే బురదజల్లుతారు. అసలు మీ మీడియా 
వాల్లకి మా చుట్టూ తిరగటం తప్ప ఇంకేపని వుండదట్రా..! మాలాంటోల్లు 
ఏంతిటున్నారు, ఏం తాగుతున్నారు, ఏడ పడుకుంటున్నారని సేకరిస్తారు, 
ఈడియోలు తీస్తారు. ఇదేనారా మీ మీడియా నైతిక విలువ.? రేయ్‌ జర్నలిస్తూ...! 
గుద్దొచ్చి పిల్లనెక్కిరించినట్లు జర్నలిజం, ప్రెస్‌ గురించి నాకు చెప్పబోక. రేపో 
మాపో నేనూ ఓ పత్రిక, న్యూస్‌ ఛానల్‌ పెట్టబోతుండా..! ఆ న్యూస్‌ ఆపేత్తే నిన్ను 
ఎడిటర్‌ని చేత్తా.! 

నోర్ముయ్‌..! రాస్కెల్‌.! ప్రెస్‌గురించి నీకేం తెలుసురా..! పి అంటే పబ్లిక్‌ ఆర్‌ 
అంటే రియలైజేషన్‌, ఇ అంటే ఎనాలిసస్‌ ఎబిలిటి, ఎస్‌ అంటే సోషల్‌, ఎస్‌ 


92 


ఉత్తిష్ణభారతి స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


మాల: 
భద్ర : 


దశ : 
భద్ర : 


మాల: 
భద్ర : 


భర : 
భద్ర : 


దశ : 
భద్ర : 


భర : 
దశ : 
భర : 
దశ : 


అంటే సెక్టార్‌. సమాజాన్ని చైతన్యపరిచే విశ్లేషణాత్మకమైన సామర్థ్యాన్ని కలిగిన 
సాంఘిక వ్యవస్థే ప్రెస్‌. 

మీరూరుకోండి..! పెద్దమనిషితో ఏంటా మాటలు..! మనమ్మాయి అతని దగ్గరుంది.! 
అద్గది పాయింట్రానాయనా..! నీపెల్లాం అర్ధం సేసుకున్నంత కూడా నీకర్థం 
కాకపోతే, నువ్వేం జర్నలిస్టువో నాకర్థంకాటంలేదు. ఒరేయ్‌ నాయనా...! 
నువ్వరాసే పిచ్చి వార్తల వల్ల ముందు జనంలో చర్చమొదలెద్ది. ఆతర్వాత 
ఎంక్వెరీ. డబ్బు ఎంత ఎక్కువుంటే ఎంక్వైరీ అన్నేళ్ళు జరుగుద్ది. తీరాఎంక్వయిరీ 
కొంతసాగేసరికి నేనో నలుగురు పెద్దోళ్ళతో సంబంధాలున్నాయనిచెప్తా. 
ఆళ్ళతో దిగిన ఫోటోలున్నాయిలే. నేన్సెప్పెంది నిజమా కాదా అని తేలటానికి 
మరికొన్నాళ్ళుపట్టిద్ది. ఇలా నేను బతికుండగా ఆ కేసు తేలదు. 

చట్టంలో లొసుగులు అడ్డంపెట్టుకొని జనాన్ని నిలువునా దోచేస్తున్నారు మీరంతా... 
ఎనకటికి నీలాంటోడే ఇల్లు గెలవలేను కానీ ఊరినే గెలుత్తా అన్నాట్ట.! ఇంట్లో 
సమస్సెట్టుకొని ఊరినుద్దరిత్తా నంటాడేంది? అడగవేందమ్మా...! 

సమాజం... జనం.. ఇవన్నీ వదిలేయండది..! ముందు జ్యోతిగురించి ఆలోచించండి. 
అట్టా అడగవే నా తల్లీ..! 


ఏంటమ్మా వాడిమాటలింటావ్‌.! 
ఒరేయ్‌ బుడ్దే..! అదేకాదు నువ్వూ నామాటే ఇంటావ్‌..! ఇప్పుడు చూడు నేను 
చెప్పినట్టల్లా ఇంటది..! ఏమ్మా కూర్తో... నుంచో... (మాలతి అలాగే చేస్తుంది). 
మాలతీ..! ఏం చేస్తున్నావ్‌ నువ్వు.! 
అది నీ మాటినదురా నాయనా..! దాని రిమోట్‌ నాదగ్గరుంది.! నీ బిడ్డ 
నాకాడున్నంతవరకూ నీ పెల్లాం నా చేతిలో కీలుబొమ్మ.! ఏరా బుడ్జే..! నీ 
మనవరాలు సేఫ్‌గా ఇంటికి రావద్దా..! ఆడున్నది శ్రీనుగాడు. ఆడేసే పిచ్చేసాలకి 
నీ మనవరాలు సచ్చిపోద్ది.! అవసర మారా నాయనా...! నీకిదంతా..! అరెయ్‌ 
బుడ్డే..! ఈడంటే కుర్రోడు ..! ఆవేశమే తప్ప ఆలోచనలేదు.! ఇంత వయసొచ్చినా 
నువ్వేందిరా..! చెప్పు నీకొడుక్కి..! 
రేయ్‌..! దశరథ్‌..! 
ఏంటి నాన్నా..! నువ్వుకూడా...! 
తప్పదురా..! 
నాన్నా..! ఈ దేశమే నాకుటుంబమని పెంచావ్‌. ఆ కుటుంబం గురించి 
ఆలోచిస్తున్నాను. నా ఒక్క బిడ్డ గురించి ఆలోచిస్తే ఎంతో మంది తల్లులు పిల్లల్ని 
కోల్పోతారు నాన్నా..! 

93 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) ఉత్తిష్టభారతి 


భద్ర : 


దశ : 


ఒరేయ్‌..! నాయనా..! ఆ ముచ్చట్లన్నీ చదుకోటానికి, రాసుకోటానికి బాగుంటాయి. 
మాలాంటోళ్ళ ంటే మాటలు "కాదురా..! అంగబలం, అర్థబలం, అధికారబలం.. 
నేరచరిత్ర, మాఫియా సంబంధాలు, ఖాకీల అండదండలు. మాలాంటి ఖద్దరు 
పెద్దల్ని కెలకటమంటే తేనెతుట్టెలో చేయిపెట్టటమే.! 

తెలుసురా..! ప్రజలు ప్రశ్నించనంతకాలం నీలాంటి యదవలు పుట్టుకొస్తారని. 
అందుకే మీ పాపాల చిట్టామొత్తం రికార్డుచేశా.! విప్పమంటావా.! దేశంలోని 
4,807 మంది ఎమ్మెల్యేలూ, ఎంపీల్లో ౩౦శాతం మందికి నేరచరిత్రుంది. అందులో 
14శాతం దాకా హత్యలూ, అత్యాచారాల్లాంటి అభియోగాలెదుర్కొంటున్నారు. 
2004-11 మధ్యకాలంలో దేశంలోని ఆరు ప్రధాన రాజకీయ పార్టీల మొత్తం 
ఆదాయం 4,895.96 కోట్లరూపాయలు... ఇందులో 91.01 శాతం గుర్తుతెలీని 
వారి విరాళాలు పెద్దమొత్తంలో వున్నాయ్‌.! ఈ అంకెలేరా ప్రజాస్వామ్య వ్యవస్థను 
అపహాస్యం చేస్తున్నాయ్‌! శూలాల్లా వెంటాడి గుండెల్ని ఛిద్రం చేస్తున్నాయ్‌.! మీ 
అవినీతి పీఠాల్ని పెకలించటానికి క్షరంకాని అక్షరమనే ఆయుధాన్ని పట్టుకొని, 
మీమీ చీకటి బ్రతుకుల భాగోతాన్ని బయట పెడుతూ, నిద్రిస్తున్న నా యావత్‌ 
భారతాన్ని ఉత్తిష్టభారతి నినాదంతో మేల్కొలుపుతాను.! 


: (చప్పట్లు కొడతాడు) నువ్వు చెప్పిందింటుంటే మైండ్‌పోతంది తమ్మీ.! ఇంత పక్కాగా 


లెక్కలేద్నించి వచ్చాయ్‌.! చాలా వర్క్‌చేశావ్‌ తమ్మీ.! నీగురించి నాకు చానా 
లేటుగా తెలిసింది.! కానీ నా గురించే నీకింకాతెల్వలే.! శ్రీనుగాడు లాంటి గలీజు 
యదవలు నాకాడ చాలామందున్నారు. ఆల్లంతా కలిసి నీ బిడ్డని... 


: మీకు దండంపెడ్డా నా బిడ్డనేం చెయ్యకండి... తమకి మాత్రం పిల్లలు లేరా..! 
: ఎంతధైర్యమే నీకు నా బిడ్లతో నీ బిఢడను పోలుస్తావే..! 
: అయ్యా... నీకాళ్ళు పట్టుకుంటా.! (కాళ్ళు పట్టుకుంటుంది) అంత మాటంటానా 


దొరా..! నీ బిడ్డలెక్కడ..! నా బిడ్డలెక్కడ.! 


: మాలతీ ఎందుకు వాడికాళ్ళు పట్టుకుంటావ్‌. | 
: మీరూరుకోండి..! మీకేం తెలీదు. 
: నాన్నా..! వాడిక్కడున్నంతసేపూ మన జ్యోతికేం కాదు.! వచ్చి వచ్చి ఉచ్చులో 


ఇరుక్కున్నాడు. రేయ్‌ ఇప్పుడు ఆ శ్రీనుగాడికి ఫోన్‌ చేసి నా కూతుర్ని సేఫ్‌గా 
ఇంటికి తెమ్మను. 


: చెప్పకపోతే ఏం చేస్తావ్‌రా నాయనా..! 
: నీ ప్రతికదలికా అబ్బర్వేషన్‌లో వుందిరా నాయనా..! నీ అంతట నువ్వే విట్‌నెస్‌లు 


వదిలేసి వెళుతున్నావ్‌రా నాయనా..! ఇందాకటినుంచి నీ పిచ్చివేషాలు అన్నీ రికార్డ్‌ 
అవుతున్నాయి..! అర్థమైందా.! 
94 


ఉత్తిష్ణభారతి స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


భద్ర : 
దశ : 
భద్ర : 
శ్రీను: 
భద్ర : 


దశ : 


మాల: 


కొంపతీసి సీసీ కెమెరాలు పెట్టావేందిరా నాయనా..! పడున్నాయిరా అయి..! 
నువ్వెంతెతికినా కనబడవులేకానీ ముందు ఫోన్‌ చెయ్‌..! 

(ఫోన్‌తీసి) అలో... శ్రీనుగా..! ఏడున్నావ్‌రా...! (శ్రీను ప్రవేశం) 

జర్నలిస్ట్‌ ఇంట్లో..! 

వచ్చేసినావేందిరా..! అరేయ్‌ నువ్వెల్లి.. ఆ జర్నలిస్ట్‌గాడి.. ఈజర్నలిస్ట్‌ సార్‌ కూతుర్ని 
ఎంటబెట్టుకొచ్చెయ్‌.! 


: ఏంమాట్లాడతున్నావన్నా..! ఈ గిఫ్ట్‌... 
: గిప్టేందిరా..! (శ్రీను భద్రన్నని పక్కకి తీసికెళ్ళి చెవిలో చెప్తాడు) వామ్మో..! ఈ మేటర్‌ నువ్వే 


డీల్‌ చేసుకో..! ఒరేయ్‌ నాయనా నాకు దీనికీ సంబంధంలేదు. ఎల్లిపోతున్నా..! 
(వెళ్ళబోతాడు) 


: ఎక్కడికెల్తావన్నా.! నువ్వీళ్ణే వుండాల.! రేయ్‌.. ఈ గిఫ్ట్‌ తీసుకొని వార్తాపెయ్‌.! 
: గిఫ్ట్‌లు తీసుకొని న్యూస్‌ అమ్ముకొనే లుచ్చా జర్నలిస్ట్‌ని కాదు.! ముందా గిఫ్ట్‌ 


తీసెయ్‌.! 


: నేనెప్పలే..! ఆడు మారడురా నాయనోయ్‌..! నాకు చిప్పకూడు తప్పదురా.. 


నాయనో..! 


: నువ్వేం ఫికర్‌ చెయ్యక్‌.! నేనున్నాకదా..! రేయ్‌..! గిఫ్ట్‌ ఓపెన్‌ చెయ్యరా..! 
: అవసరంలేదు. 
: ఒకసారి దాన్ని చూసినంక ఎనక్కిమన్నా ఇయ్యవ్‌..! నచ్చితేనే తీసుకో..! నచ్చకుంటే 


నేనే తీసుకెల్తా..! ఆంటీ..! దా..! అచ్చి ఓపెన్‌ చెయ్‌.! రేయ్‌ బుడ్జే..! దా..! (ఇద్దరూ వచ్చి 
గిఫ్ట్‌ ఓపెన్‌ చేస్తుంటారు.) 

నాన్నా..! నన్ను అవినీతి పరుణ్ణి చెయ్యద్దునాన్నా..! ప్లీజ్‌ నాన్నా..! ప్లీజ్‌ నాన్నా..! ( 
గిఫ్ట్‌ ఓపెన్‌ చెయ్యగానే అందులోంచి ముందు చున్నీ వస్తుంది. భద్రన్న జారుకుంటుంటాడు. శ్రీను 
భద్రన్నని పట్టుకుంటాడు. భద్రన్న వణికిపోతుంటాడు. శ్రీను ధైర్యం చెబుతుంటాడు. భరద్వాజ ఆ 
గిఫ్ట్‌ ప్యాక్‌లోంచి ఒక మొండిచెయ్యిని బయటకి తీస్తాడు. అంతే భద్రన్నకిందపడతాడు. దశరథ్‌, 
మాలతి, భరద్వాజ ఇద్దరూ అవాక్కయిపోతారు. ఒక్కసారిగా మాలతి ఏడుస్తుంది. భరద్వాజ 
ఆమెని ఓదారుస్తాడు. దశరథ్‌ మాలతి భుజంమీద చెయ్యేస్తాడు. మాలతి ఒక్కసారిగా లేచి ఆ 


చెయ్యి పట్టుకొని దశరథ్‌కి చూపిస్తూ...) 
నా జ్యోతి..! సమాజానికి వెలుగునివ్వాలన్న నీ ఆకాంక్షకోసం కొడిగడుతున్న 
నాకూతురు జ్యోతి.! నీ ఆశయకాంక్షకు నిర్దాక్షిణ్యంగా నా కూతురుని 
బలిచేస్తున్నావ్‌.! మావయ్యా..! ఇప్పుడు మీకు ఆనందమేనా..! ఒక కొడుకు దేశ 
సేవకోసం జవానుగా మారి ఆ సేవలో మరణించి మీ ఆశయాన్ని సాధిస్తే..! ఇంకో 
కొడుకు సమాజాన్ని రక్షించటానికి జర్నలిస్టుగా మారి ఇదిగో సమాజంకోసం 
ఈ తల్లికి ఈ బహుమతి నిచ్చాడు. 
95 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) ఉత్తిష్టభారతి 


దశ : 
మాల: 


భర : 
మాల: 


దశ : 


మాలకీ...! 

వద్దు..! నన్ను తాకద్దు..! తన ఆకలి తీర్చుకోటానికి కన్నబిడ్డల్ని కూడా తినేసే 
పాముకేం తీసిపోని ది గ్రేట్‌ సిన్సియర్‌ జర్నలిస్ట్‌ దశరథరామ్‌.! చెప్పు దీనికి నువ్వేం 
సమాధానం చెప్తావ్‌.! (దశరథ తలవంచుకుంటాడు) పెన్ను పట్టుకొని సమాజాన్ని 
ఉద్ధరిస్తానన్నావ్‌.! ఈయన గారు సమర్థించారు. సమాజంకన్నా ముందు నీ 
కుటుంబం గురించి ఆలోచించమంటే ఉపన్యాసాలిచ్చారు. ఆ ఉపన్యాసాలు ఏ 
ఒక్కరినన్నా మార్జాయేమో చూడండి. అలా మార్చి వుంటే నా కూతురికీ గతి 
పట్టేదా..! 

అమ్మా..! మాలతీ..! 

వద్దు..! అనుక్షణం ఇలా ప్రమాదాలతో భయపడుతూ బతికే బతుకు నాకొద్దు. 
ఇలాంటి భర్తా వద్దు. ఈ కుటుంబమూ వద్దు.! అయ్యా..! ఇంత గొప్ప బహుమతిని 
నాకు అందించిన మీకు చేతులెత్తి శిరసు వంచి ప్రణామం చేస్తున్నా.! కృతజ్ఞతలు 
చెబుతున్నా.! ఏతల్లీ కూడా ఇలాంటి కానుకను అందుకొని వుండదు.! శ్రీను 
నీమాటమీద నాకు నమ్మకముంది. చేసిన పనిని నిజాయితీగా ఒప్పుకుంటావన్న 
నమ్మకంతో అడుగుతున్నా. నా జ్యోతి బ్రతికే వుందా..! లేక చనిపోయిందా...! 


శ్రీను: చావుబతుకుల మధ్య కొట్టాడుతోంది.! ఇంకో పదినిమిషాలకన్నా బతకదు.! 
మాల: 


యావండీ... నాకు నా జ్యోతి కావాలండీ.! తను ప్రాణాలతో వుంటే చాలండీ..! 
మావయ్యా... మీరన్నా చెప్పండి మావయ్యా..! శ్రీను నా కూతుర్ని ఇలా 
చేస్తున్నప్పుడు నీ కడుపున పుట్టిన బిడ్డకానీ, నీ తోబుట్టువులు కానీ 
గుర్తురాలేదా..! చిన్న పిల్లను చిత్రవధ చేస్తున్నప్పుడు నా బిడ్డచేసిన ఆక్రందనలు 
నీకు వినిపించలేదా.! నీ మనసుని కనీసం కదిలించలేదా..! అసలు నీకేం 
అనిపించలేదా..! నాబిడ్డ మాతో ఏమైనా చెప్పమందా...! 


: ఇది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే.! న్యూస్‌ ఆపక పోతే నీ బిడ్డను చంపేస్తా.! ఒక్క నీ 


బిడ్డనేకాదు నీ పెళ్ళాన్ని,నీ బాబుని, ఆఖరికి నిన్ను చంపైనా ఆ వార్తరాకుండా 

ఆపుతా..! 

నాకుటుంబం మొత్తం అంతమైపోయినా ఆ వార్త ఆగదు. ప్రశ్నించే వాడు 

లేడనేకదరా..! మీలాంటోళ్ళు పుట్టుకొస్తుంది.! నేర్చిస్తా..! ప్రజలకి ప్రశ్నించటాన్ని 
ల వావి వా 

నేర్పిస్తా..! 


శ్రీను: నీ ఒక్కడి వల్లే సాధ్యమౌతుందా...! 
దశ : 


నావల్లే సాధ్యమౌతుంది.! నా కలం నుండి వెలువడే ఒక్కో సిరాచుక్క లక్షల 
మెదళ్ళని కదిలిస్తుంది. ! వాళ్ళ ఆలోచనల్లో ఆవేశాన్ని రేకెత్తిస్తుంది. ఒక గడ్డిపోచ 
దుర్భలమైతే, వేయి గడ్డిపోచలు దుర్దేద్యమై మదపుటేనుగునే కట్టిపడేస్తాయి. 


96 


ఉత్తిష్ణభారతి స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


శ్రీను: 
భద్ర : 


ఒక్కడి వల్ల సాధ్యంకానిది సమూహంతో సాధ్యమౌతుంది. ! లోక్‌పాల్‌ కూడా 
ఒక మెదడుతోనే ప్రారంభమై ప్రజాగర్ణనతో ప్రభంజనమై పార్లమెంటునే కదిపింది.! 
అవినీతిని ప్రశ్నించింది. ! మీలాంటి చీడపురుగులు ఈ సమాజంలో ఉంటానికే 
వీల్లేదు.! ఎంతోమంది చావుకి కారణమైన మీచేత ప్రతి చావుకి బదులు చెప్పిస్తా..! 
(భద్రన్న జారుకుంటుంటాడు) 

యాడికన్నా ఎల్లేది..! 

చెయ్యినరకమని నీతో చెప్పినాన్రా..! పిల్లని కిడ్నాప్‌ చేసి బెదిరించ మన్నా..! 
నువ్వేందిరా ఇట్టాచేసినావ్‌.! ఓరి జర్నలిస్తో..! దీంతోనాకు సంబంధంలే..! 


: ఏందన్నా.! కథ క్లైమాక్స్‌ కొచ్చినాంక ఇట్టా మాట్టాడతన్నా.! (శ్రీను సీరియస్‌ గా 


మాలతి వైపు అడుగులేస్తాడు. మాలతి మెల్లె మెల్లెగా వెనక్కి వెళ్ళి దశరధ్‌ ని తగులుతుంది. శ్రీను 
చాలా శాంతంగా) తల్లీ..! (శ్రీను ప్రవర్తనకి అందరూ ఆశ్చర్యపోతారు) నా బిడ్డ నాకేమన్నా 
చెప్పమందా అని అడిగినవ్‌..! సెప్పమనుండే..! మరో జన్మంటా వుంటే మీ 
ఇంట్లోనే, నీ కడుపునే పుట్టాలని కోరుకునుండె.! నీ బిడ్డకు హ్యాడ్సఫ్‌, ఒక్క నీ 
బిడ్డకే కాదు... నీకు, నీకు, నీ కుటుంబానికే హ్యాడ్సఫ్‌.! ఈ గలీజ్‌ కొడుకు చేసిన 
ప్రయోగాల్లో నా భార్యకూడా చనిపోయుండె.! గాదినమే ఈణ్ణి టుకడటుకడలెక్క 
నరికి చంపెటోన్ని.! కానీ నా పెండ్లంలెక్కే నా ఈదిలో మస్తుమంది ఇసొంటోల్లు 
సేసిన ప్రయోగాలకు కాళ్ళు పోగొట్టుకొని,చేతులు పోగొట్టుకొని కుక్కిమంచంలో 
పది బతకలేక చస్తూ, చావుతోని పోరాడుతుండ్రు. చంపాల్సిందీన్ని కాదని 
గాదినం డిసైడైయుంటి.! మనుషుల ప్రాణాలతో ఇసొంటాట లాడే లసుకోరు 
కొడుకుల్ని జనం ముంగట బెట్టి పుంగి బజాయించెటోడు ఒక్కడు రాబోతాడాని 
సోంచాయించినా.! జర్నలిస్తుసారూ...! మీఅసొంటి జర్నలిస్తుకోసం 
మస్తుటైచేసినా.! ఈనిగురించి పేపర్లో రాయండ్రా అంటే..! ఈడు మస్తు 
యార్లిస్తడంట.! ఇసొంటోని గురించి బ్యాడ్‌గా రాస్తే తమ పత్రికలు నడసవంట.! 
నీగురించి ఇనున్నా సాబ్‌.! నువ్వెంతలెక్క నిలబడతవని జర టెస్ట్‌చేసినా...! గీ 
భద్రన్నగాని అడ్డాలకొచ్చినంక కరెంట్‌ ఫెన్సింగ్‌ దాటతంటే కరెంట్‌ కట్‌చేసినా.. 
నువ్వెటురావాల ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో అలర్ట్‌చేసిన. ! 
కావాలనే నిన్ను సిసికెమరాలకి ఇరికిపిచ్చా.! ఆకరికి నీ బిడ్డ సెయ్యి చూసినంక 
భీ కదల్లే..! జరిగే అన్యాయాన్ని ఎదిరించేందుకు పెన్ను పట్టుకొని ముందుకొచ్చిన 
వీరుడివి నువ్వు. హ్యాడ్సఫ్‌. అమ్మా..! నీ పట్ల గలీజోనిలెక్క ప్రవర్తించినా.! నన్ను 
మాఫ్‌చెయ్యమ్మా.! గీ సెయ్యి నీ బిడ్డది కాదు.! ఈ గలీజుకొడుకు చేసిన ప్రయోగాల్లో 
బలైనో ఆడకూతురిది.! (భద్రన్నని శ్రీను ఒక్కతోపు తోస్తాడు. భద్రన్న టీపాయ్‌మీద పడతాడు. 
అక్కడే ఉన్న కత్తితో శ్రీనుని పొడుస్తాడు. పారిపోబోతున్న భద్రన్నని భరద్వాజ పట్టుకుంటాడు.) 


97 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) ఉత్తిష్టభారతి 


దశ : 


జర్నలిస్ట్‌ సాబ్‌..! ఇంతమంది సావులకి కారణమైన ఈడికి శిక్షపడేలా చేయండి. 
ఇసొంటి గలీజుకొడుకుల్‌ పుట్టుకురానికి భీ దడసాలె.! అసాొంటి శిక్షలుంటే 
వాటిని ఏపించండి.! మాటియ్యిసారూ..! అలా సేత్తానని మాటియ్యి.! 

(దశరథ శ్రీను చేతిలో చెయ్యివేస్తాడు. శ్రీను కన్నుమూస్తాడు. భరద్వాజ భద్రనన్నని గట్టిగా 
పట్టుకుంటాడు. భద్రన్న పారిపోటానికి ప్రయత్నిస్తుంటాడు.) 

మాటిస్తున్నాను శ్రీను! నీ ఒక్కడికే కాదు..! యావత్‌ భారతీయులకీ 
మాటిస్తున్నాను.! నాదేశ వ్యవస్థలో లోపాల్ని కడిగేయటానికి, సమాజంలో 
పాపాల్ని తరిమేయటానికి, నిద్రపోతున్న యువ వ్యవస్థని, నిద్రపోతున్నట్లు 
నటిస్తున్న మేధావి వ్యవస్థని క్షరంకాని అక్షరాలనే కొరడాలతో కొట్టి ఉత్తిష్టభారతి 
నినాదంతో పట్టిన మత్తునుండి మేల్కొలుపుతాను. ప్రశ్నించటమే మరిచిన 
ప్రజలకి ప్రశ్నించటం నేర్పిస్తాను. యావత్‌ భారతావని ఉత్తిష్టమైతే భద్రన్నలాంటి 
వెధవలెలా పుట్టుకొస్తారో చూస్తా..! లక్ష్యశుద్ది, సామాజిక స్పృహ, నిబద్ధత 
భావసారూప్యం ఉన్న బాధ్యతాయుత పౌరులను ఒక్కచోటికి చేరుస్తా..! వివిధ 
సంఘాలుగా ఏర్పాటుచేస్తా..! ఒక సంఘం నేతల పనితీరుపై ప్రోగ్రెస్‌ కార్డులు 
తయారు చేస్తుంది. ఒక సంఘం ఓటు హక్కు ప్రాధాన్యతను పౌరులకు వివరిస్తుంది. 
ఒక సంఘం అవినీతి భాగోతాల్ని బట్టబయలు చేస్తుంది. ఒక సంఘం పాలకులకు 
పాలనాపాఠాలు బోధిస్తుంది. నిలదీసేదొకటి, నిప్పులతో కడిగేదొకటి. ప్రశ్నించటం 
నేర్పటమే ప్రధానోద్దేశంగా పనిచేసేదొకటి, హక్కుల సాధనకోసం పోరాటాలు 
చేసేదొకటి, బాధ్యతతో మెలిగేలా హెచ్చరించేదొకటి ఇలాంటి సంఘాలను 
ఏర్పాటు చేస్తా..! ఎన్నిసంఘాలున్నా... వేటి లక్ష్యాలు వాటివైనా...! అంతిమ 
ప్రయోజనం మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణే..! ప్రజాప్రయోజనాల ముసుగులో 
జనాన్ని దోచేస్తూ వాళ్ళకు తెలియకుండా జేబులు కొట్టేస్తున్నా మాట్లాడని ప్రజల్ని, 
తమ ప్రాణాల్ని సైతం కబళిస్తున్నా పట్టించుకోని నా దేశ ప్రజల్ని ఉత్తిష్టభారతి 
అంటూ మేల్కొలుపుతున్నాను.! వాణ్ణి వదిలెయ్యండి నాన్నా..! వాడి సంగతి 
జనం చూసుకుంటారు.! రేయ్‌ భద్రన్నా.. న్యూస్‌ ఆగదు..! నా గేటుదాటేలోగా 
నువ్వెక్కడికెళ్ళాలో అక్కడికే వెల్తావ్‌.! (పోలీస్‌ వ్యాన్‌ సైరన్‌ వినిపిస్తుంది. అందరూ ఫ్రీజ్‌ 
అవుతారు.) 


శుభం 


98 


స్వర్ణకమలాలు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 
హర్షక్రియేషన్స్‌, విజయవాడ 
స్వర్ణ కమలాలు 
(నాంఘిక నాటిక) 
దర్శకత్వం క కత్తిశ్వాంప్రనాద్‌ 
పాత్రలు - పాత్రధారులు 


1. శ్రీహర్ష కత్తి శ్యాంప్రసాద్‌ 
2. కమల అమృతవర్షిణి 
౩.పార్థసారధి(పార్వతమ్మ) రమేష్‌ 
4.నందగిరి విజయసాగర్‌ 
5. సంగీతం వై.సాయితేజ 

6. రంగాలంకరణ, రంగోద్దీపన అనిల్‌ 


నాటిక రచన వెనుక 

ఈ నాటిక రచన చేయటానికి వెనుక ఏదైనా మంచి శృంగార 
భరితమైన నాటిక చేయాలని అనిపించింది. అందునా తెలుగు నాటకంలో 
ఈ మధ్య కాలంలో శృంగారభరితమైన నాటికలు వచ్చినట్లు అనిపించలేదు. 
అయినా కూడా శృతిమించని శృంగారం కావాలి. అంతటితో అయిపోదు 
కదా... అన్ని రసాలూ మేళవింపే నాటకం. అలా ఆలోచిస్తున్న సమయంలో 
రచయిత పాత్ర హీరో అయితే.. అన్న ఆలోచన వచ్చింది. ఎంతో పెద్ద పేరున్న 
రచయిత దీనికి ఆపోజిట్‌ గా చదువురాని అమ్మాయి హీరో ఇన్‌.. వీరి 
మధ్య శృంగార సన్నివేశాలు.. కాస్తంత హాస్యంగా... రొమాంటిక్‌ గా వుంటూ 
వుండాలి. మరి హీరో కి కష్టాలు రావాలంటే బయటి నుండన్నా రావాలి. 
లేదా తన గొయ్యి తనే తవ్వుకోవాలి అని ఆలోచించి చదువురాని భార్యకి 
చదువు నేర్పితే అన్న ఆలోచన. కొందరికి చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది.. 
మరికొందరికి అహంకారాన్నిస్తుంది. శ్రీహర్షకి అహంకారం ఎక్కువైంది... 
సహజంగానే నిష్కలమ్మషమైన కమల సంస్కరించబడింది. ఇక్కడ రెండు 
విభిన్నధృవాలయ్యారు. రెండు విభిన్న ధృవాలు ఆకర్షించ బడతాయి 
అంటుంది సైన్స్‌.. కానీ ఇక్కడ వికర్షణ కూడా వుండాలంటే ఇద్దరినీ ఏకం 


చేసే పాయింట్‌ వుండాలి. అందుకే Fria నవలా రచయితలు అయ్యారు. 
9 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) స్వర్ణకమలాలు 
ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటి దుర్లక్షణాలు బుద్దిని మందగింపచేస్తాయి. 
అలా తన బుద్ది మందగింపచేయటంతో శ్రీహార్ష రచనలు అమ్ముడు 
పోవటంలేదు.. దీంతో అతనిలో అహం మరింతగా దెబ్బతిన్న ది. 

స్వచ్చమైన మనసున్న కమలకి పాఠకలోకం బ్రహ్మ రధం పట్టింది. ఇది 
కూడా సహించలేనంతగా శ్రీహర్ష దిగజారిపోయాడు. ఇక్కడ హీరో 
దిగజారిపోవటం, హీరోఇన్‌ హైలెట్‌ అవ్వటంలో కావలసినంత నాటకీయత 
సంతరించుకుంటుంది. 

తనలో తనే రగిలిపోతున్న అగ్నిపర్వతం ఏదోరోజు బద్దలవ్వాలి.. 
అలా బద్దలైనప్పుడే దానిలో వుండే విలువైన ఖనిజాలు బయటికి వచ్చి 
సంస్కరింప బడతాయి. అన్న సూత్రాన్ని అనుసరించి శ్రీహర్షను బద్దలు 
కొట్టాలని ఆలోచిరోచి ఎప్పటి నుండో అతను కోరుకుంటున్న పురస్కారం 
అతనికి కాకుండా కమలకి వస్తే అన్న ఆలోచన వచ్చింది. అంతే కథ క్లైమాక్స్‌ 
కి చేరింది. శ్రీహర్ష హృదయంలో అప్పటి వరకూ దాచుకున్న అరిషడ్వర్గాలు 
ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అతనిలో దాగి వున్న బాధ, కుళ్ళూ అన్నీ కూడా 
బయటికి వెళ్ళిపోయాయి. 

బద్దలైన లగి పర్వతం నుండి వెదజల్లబడిన లావా కొంతకాలానికి 
ప్రకృతి చల్లబరిచినట్లు కమల స్త్రీ ప్రకృతి స్వరూపిణి) తన ప్రవర్తనతో అతన్ని 
శాంతింపచేస్తుంది. "శ్రీహర్ష ద్వారా సంస్కరించబడిన కమల తనే తన 
ప్రవర్తనతో శ్రీహర్షని సంస్కరించాలని నిర్ణయించుకుంటుంది. అది ప్రకృతి 
ధర్మం. తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తుంది. 

అరిషడ్వర్గాలు తన నుండి బయటికి వెళ్ళిపోయినాక ఇంకేముంటుంది... 
నిష్కల్మషమైన మనసు.. అలాంటి నిష్కల్మషమైన మనోకమలం స్వర్ణ కమలం 
అవుతుంది. సహజంగానే కమల స్వర్ణకమలం. ఇప్పుడు శ్రీహర్ష కూడా 
స్వర్ణకమలం అయ్యాడు. కనుక ఇద్దరూ స్వర్ణకమలాలై నిలబడాలి. అని 
ఆలోచించి నేను రాసిన కథ స్వర్ణకమలాలు. ఈ కథ ప్రతిలిపి లో పబ్లిష్‌ 
అయింది. దానిని ఎవికె ఫౌండేషన్‌ వాళ్ళు 2023 కథా నాటికల పోటీలకోసం 
నాటకీకరణ చేయటం జరిగింది. ఎంపిక అనేక ప్రదర్శనలకు నోచుకుంది. 


100 


స్వర్ణకమలాలు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


స్వర్ణకమలా లు 


కథాసంగ్రహం 

శ్రీహర్ష ఒక పేరుమోసిన నవలా రచయిత. అతను జ్ఞానపీట్‌ 
పురస్కారం పొందాలని ప్రయత్నిస్తుంటాడు. ఏవో కారణాలవల్ల అతనిని ఆ 
పురస్కారం వరించదు. కానీ ఎప్పటికైనా ఆ పురస్కారం పొంది తీరాలన్నది 
అతని తపన. అందుకు తగిన విధంగానే రచనలు కొనసాగుతుంటాయి. 
శ్రీహర్ష తన ఊహల్లో కథానాయికగా వున్న అమ్మాయిని అనుకోని రీతిలో 
నిజజీవితంలో కలుసుకుంటాడు. ఆమెని పెళ్ళిచేసుకుంటాడు. తన ఊహల్లో 
నవలానాయికగా ఉన్న ఆమెకి రకరకాల పేర్లు పెట్టుకున్నా నిజజీవితంలో 
ఆమె పేరు కమల. కమలకి చదువు లేదన్న సంగతి మొదటిరాత్రి రోజు 
గమనిస్తాడు. అటుపై ఆమెని కొన్నిరోజుల్లో చదువు నేర్పి సంస్కరిస్తాడు. 

పార్ధసారధి 'అనే ప్రకాశకుడు శ్రీహర్ష రచనలను ప్రచురిస్తూంటాడు. 
ఒకసారి శ్రీహర్ష పార్థసారధికి కాకుండా “వేరేవారికివ్వటంతో పార్థసారధి 
గొడవపడతాడు.' వారం రోజుల్లో తన భర్తతో మంచి రచన చేయించి 
ఇస్తానని కమల అతనికి నచ్చచెబుతుంది. పార్థసారధి వెళ్ళి పోయిన 
తర్వాత కమలతో రచన చేయించాలని నిర్ణయించుకుంటాడు' శ్రీహర్ష. 
అలా కమల చేసిన రచనే “స్వర్ణకమలాలు" నవల. ఆ నవలని కమల 
రాసిందని తెలియటంతో పార్థసారధి పొగడ్తలతో ముంచెత్తుతాడు. 
ఎప్పుడూ శ్రీహర్ష తీసుకునే రెమ్యునరేషన్‌ కంటే ఎక్కువ మొత్తం ముట్ట 
జెబుతాడు పార్దసారధి. అంతటితో ఆగకుండా వేర్వేరు భాషల్లోకి కూడా 
నవలను అనువదించుకోటానికి హక్కులు కూడా తీసుకుంటాడు. అప్పటి 
వరకూ శ్రీహర్ష రచనలకు అలాంటి గౌరవం దక్కి వుండలేదు. దీంతో 
శ్రీహర్షలో కమలపై ఈర్నాభావం మొదలవుతుంది. అక్కడి నుండి కథ 
అనేకానేక మలుపులు తిరిగి ఎలా ముగుస్తుందో.. నాటిక మొత్తం చదివి 
తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. 


101 


స్వర్హకమలాలు (నాటికల సంపుటి) స్వరకమలాలు 
అణ వణ 


(య 


(య 


(5 6 (5 6 


స్వర్గకమలాలు 
దర్శకత్వం క కత్తి శ్యాంప్రసాద్‌ 
(దూరంగా రేడియో వినిపిస్తుంటుంది. ఆకాశవాణి వివిధభారతి ప్రసారాల్లో చివరిగా ఏకవీర 
చిత్రంలోని ప్రతీరాత్రీ వసంత రాత్రీ గీతం.. రచన సి.నారాయణరెడ్డి. సంగీతం కె.వి.మహదేవన్‌. 


పాట వస్తుండగా.. లైట్స్‌ వెలిగాయి.) 
(శ్రీహర్ష మంచంమీద పడుకొని వున్నాడు. అగరొత్తుల వాసనతో రూం అంతా ఘుబాళిస్తోంది. 


ఏవో కూనిరాగాలు తీస్తున్నాడు. ఉన్నట్లుండి లేచి కూర్చొని తనలో తాను మురిసిపోతూ...) 


: నా ఊహల్లో వుండి. నా రచనలతో ప్రాణం పోసుకొని.. ఎన్నో విలువైన 


సందేశాలను సమాజానికి పంచిన కావ్యనాయకి... తనపేరేదో తెలియక అనేక 
కథల్లో అనేకమైన పేర్లతో పిలిచిన నా కావ్యసుందరి ఈరోజు నిజజీవితంలో 
అదే రూపంతో కమల అనేపేరుతో నాకు భార్యగా రావటం యాదృచికమో.. 
లేక దైవలిఖితమో అర్థంకావట్లేదు. మత్తెక్కిస్తున్న ఈ ధూపం... మైమరపిస్తున్న 
ఈ విరుల సువాసనలు... వీచే చల్లనిగాలి. బయట విరగకాస్తున్న పండువెన్నెల 
ఒక కవికి ఇంతకంటే సౌందర్యోపాసనచేసే వాతవరణం ఎక్కడదొరుకుతుంది. 
నా కలలసుందరితో తొలి రేయి జరుగుతుందని కనీసం నా ఊహలో కూడా 
అనుకోలేదు.. నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపం చంలో వుంటాడా..? ఎక్కడో 
పుట్టి, ఎక్కడో పెరిగిన తను నా ఊహల్లోకి రావటమేమిటి? తననే నేను కధా 
నాయికగా వర్ణిస్తూ రాయటమేమిటి? ఇది కలా... లేక నిజమా అన్నది ఇప్పటికీ 
నమ్మబుద్ధి కావట్లేదు. 

(ఇంతలో గదిలోకి కమల వచ్చింది. కమలని చూస్తూనే లేచి నిలబడ్డాడు. కమల సిగ్గుపడుతూ 
పాలగ్లాసు పట్టుకొని అలాగే నిలబడిపోయింది. శ్రీహర్ష దగ్గరకి వెళ్ళి కమలని నడిపించుకుంటూ 


మంచం దగ్గరికి వచ్చాడు. పాలగ్లాసు చేతికి అందించి వంగి శ్రీహర్ష పాదాలు పట్టుకుంది. శ్రీహర్ష 
గ్లాసు టేబుల్‌ మీద పెట్టి కమలని పైకిలేపాడు. కమలతో...) 


: ఇలాంటివి నాకు ఇష్టముండవు. సంసారమనే బండిని లాగటానికి భార్య, 


భర్త ఇద్దరూ కూడా రెండు ఎద్దుల్లా వుండాలనే కాడిమాను వాడతారు. 
దానికి మంగళప్రదమైన సూత్రాన్ని అనుసంధానిస్తూ పాలతో అభిషేకిస్తారు. 
దంపతులుగా మనల్ని దీవిస్తారు. అప్పుడు మనిద్దరం సరిసమానులమైనప్పుడు 
ఈ పాదనమస్కారం అనే సంస్కారానికి అర్థమేంటి? 


: అయన్నీ నాకు తెలవదండే. 

: తెలవదా.. నువ్వు చదువుకోలేదా..? 

; మూడుదాకా సదివానండిీ.. ఆతర్వాత పేదరికం వల్ల పనికిపోవాల్భొచ్చింది. 

: నీతప్పేంలేదు.. నిన్ను చూడగానే నా ఊహాసుందరి కళ్ళముందు 


102 


స్వర్ణకమలాలు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


6 (య 


(5 ¢ (5 (5 


(05 4 (5 (5 4 (0 A (5 A 


సాక్షాత్కరించిందనే ఆవేశంలో నీ గురించి ఏమీ తెలుసుకోకుండానే వివాహం 
చేసుకున్నాను. నీ గురించి చెప్పు. 


: సెప్పుకునేంత నాకాడేముంటది. నేను మూడు సదు తున్నప్పుడే నాయన 


పాముకరిసి వైద్యం అందేలోపే సచ్చిపోయాడు. అప్పటి నుండి అమ్మతో కలిసి నేను 
పొలం పనులకి పోతా వుండా.. ఇద్దరు మడుసులం పనిసేత్తేనే ఇల్లు గడిసిద్ది.. 
ఈమద్దే అమ్మ కూడా గుండెల్లో నెమ్ముసేరి సచ్చిపోయింది. ఒక్కదాన్నే పత్తిసేలో 
పత్తి తీత్తుంటే మీరొచ్చారు దొరగారూ.. పెల్లిసేసుకుంటావా అని అడిగారు. 


: ఆక్షణంలో నీకేమనిపించింది కమల.. 
: ఈ దొరగారికి మురికి పట్టిన బట్టల్లో వున్న నేను నచ్చటమేంది? 


ఏలాకోలమాడతన్నారా అని ఆలో సిచ్చా.. కానీ మీ మాటల్లో సొచ్చత కనిపించింది. 
మీ కల్లలో నిజాయితీ కనిపిచ్చింది. ఎందుకో మీకు నేను నిజంగానే నచ్చానేమో 
అనిపిచ్చింది. మా యమ్మ పోతాపోతా నన్ను ఒక అయ్యసేతుల్లో పెట్టి పోవాలే 
అనేది. అమ్మ పోయి ఏడాది కాకుండానే మీరొచ్చి పెల్లి సేసుకుంటాననేసరికి మా 
యమ్మ కోరిక కూడా తీరుద్దిలే అనుకున్నాను. పెల్లికి ఒప్పుకున్నాను. 


: కనీసం నాపేరైనా తెలుసా నీకు. 

: తెలవదు. 

: నాపేరు శ్రీహర్ష... నేనేం చేస్తానో తెలుసా.? 

: తెలవదు. 

: నేను పేరుమోసిన రచయితని. జ్ఞానపీర్‌ పురస్కారం త్వరలో అందుకోబోతున్నాను. 


ఓహ్‌... నీకు అవన్నీ తెలీవుకదా.. భారత సాహితీ పురస్కారాల్లో అదొక గొప్ప 
పురస్కారం. నాలాంటి కవిపండితుల్ని గుర్తించి ఇచ్చే గౌరవం. అదిసరే.. ఇంతకీ 
నన్నెందుకు పెళ్ళి చేసుకున్నావో తెలుసా? 


: మీకు ఏకట్టం కలక్కుండా సుఖపెట్టటానికి. మీరు సెప్పిందల్లా సెయ్యటానికి. 

: అయితే నేను చెప్పినట్లు చేస్తావా? 

వ ఊ... 

: చదువుకుంటావా? 

: ఈ వయసులోనా.. 

: చదువుకోటానికి వయసుతో పనిలేదు. 

: అమ్మో నేను బడికి పోను. పంతులుగారు.. కొడతారు. 

: పోనీ నేనే నీకు చదువునేర్పుతాను. 

: ఇప్పుడు నాకు చదువు అవసరమా దొరగారూ.. 

: ముందు నువ్వు నన్ను దొరగారూ అంటం ఆపేయాలి. యావండీ అనో.. లేదా 


103 


స్వర్హకమలాలు (నాటికల సంపుటి) స్వరకమలాలు 
ణం వణ 


ర ఈ 


6 (య 


6 (య 


(య 


(య 6 


శ్రీహర్ష అనో పిలువు. 


: అమ్మో... మీలాంటి పెద్దోళ్ళని పేరుపెట్టి పిలిత్తే ఏమైనా వుందా..? యావండీ.. అనే 


అక్‌ 


పిలుతాను. 
అతి 


: సరే... అలాగే కానీ... నీకు రేపటి నుండి చదువు నేర్పిస్తాను. 
: ఈరోజు సానా ముక్కెమైన రోజనీ.. ఈ గదిలో మాట లుండకూడదనీ.. నన్నీ 


గదిలోకి పంపుతా... పక్కింటి పెద్దావిడ సెప్పింది.. తమరేమో సదువు సదువు అని 
మాట్టాడతన్నారు. 


: సరే.. మాటలు కాకుండా మరేం చెయ్యాలని చెప్పిందేంటి ఆ పెద్దావిడ... 
: నువ్వు గదిలోకెల్లి పాలగ్లాసు మీ ఆయన సేతుల్లో పెట్టి కాల్లట్టుకో.. ఆతర్వాత 


అంతా ఆయనే చూసుకుంటాడు.. ఆయనేం చేసినా ముందు కొంచెం బాధగా 
వుంటుంది... భరించు... ఆ తర్వాత నీకు ఆయన జీవితం మొత్తం గుర్తుండిపోయేలా 
మంచి బహుమతినిత్తాడు అని సెప్పింది. 


: (చిన్నగా నవ్వి) అంతేనా ఇంకేమైనా చెప్పిందా... 
: మా ఆడాళ్ళ ఇసయాలు సానానే సెప్పింది. అయన్నీ మీరు అడగ్గూడదంటా... నేను 


మీకు సెప్తోకూడదంటా.. నాకు నిద్దరొత్తుంది యావండీ.. ఆ బహుమతేదో ఇత్తే 
పడుకుందాం... తెల్లారగట్టే లేసి సెయ్యాల్సి న పనులు సానానే వుండాయ్‌... 


: (నవ్వుకుంటాడు) అవునా... సరే.. పడుకో.. (కమల కింద పడుకుంటుండగా...) అక్కడెందుకు... 


ఇక్కడ.. మంచం మీద పడుకో. 


: పెల్లిసేసుకొని నాకు బతుకియ్యటమే గొప్ప.. మీ పక్కన పడుకుంటే నాకు 


పుట్టగతులుంటాయా... వద్దు యావండీ.. 


: (ఈసారి పెద్దగా నవ్వాడు...) నేను నీకు బతుకిచ్చానా..? ఈ ప్రపంచంలో ఎవ్వరూ... 


ఎవ్వరికీ బతుకునియ్యరు.. ఎవరి బతుకు వారిదే... కాకపోతే మనిద్దరి జీవితాలూ 
ఒకటయ్యాయి. అవన్నీ ముందు ముందు నీకు అర్ధమయ్యేలా చెప్తాను.. నామాట 
వినాలి కదా... వచ్చి మంచంమీద పడుకో... పెద్దావిడేం చెప్పింది... నేనేం చేసినా 
కాదనద్దని చెప్పిందిగా.. 


: సెప్పింది.. 
: అయితే రా మరి.. (ఓడను జరిపీ ముచ్చట గనరే అనే త్యాగరాయ కృతి వయోలిన్‌ 


మీద ప్లే అవుతుంది.. లీలగా.. అంటూ ఆమెని మంచంమీద కూర్తోపెట్టాడు.. ఆమెని వెనక్కి 
పడుకోబెడుతుండగా...) 
ళా 
లైట్స్‌ ఆఫ్‌ 
సెంటర్‌ స్పాట్‌ ఆన్‌ 
(వయోలిన్‌ బిట్‌ కంటెన్యూ అవుతునే వుంది.. శ్రీ హర్ష మంచంమీద నిద్రపోతున్న తన 
104 


స్వర్ణకమలాలు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


శ్రీ 


౮6% 


(05 6 (6 


భార్యనిచూస్తూ..) 


: రాతిరంతా నిదుర కొదిగి.. ఒదిగి వున్నవి కనుల గువ్వలు.. వెలుగు వేలితో 


గూటితలుపులు.. తట్టిలేపెను ఉదయభానుడు. (వయోలిన్‌ బిట్‌ ని ఓవర్‌ ల్యాప్‌ చేస్తూ.. 
దూరంగా రేడియోలోంచి వందే మాతరం.. అంటూ వస్తుండగా.. కమల ఒళ్ళు విరుచుకుంటూ 


లేచి కూర్చుంది. ఆమెనే చూస్తూ. ) ఒళ్ళు విరుచుకొని లేచిన కళ్ళకోమలివి... (తననే 
కన్నార్పకుండా చూస్తున్న భర్తని చూసి సిగ్గుపడుతూ.. చెదిరిన పైటని సరిచేసుకుంది. ఆమె చెదిరిన 
బొట్టుని ఇతను సరిచేశాడు. లేవబోతుండగా చెయ్యి పట్టుకొని ఆపాడు.. డైలాగ్‌ చెప్తూ ఆమెకి 


చేయాల్సినవన్నీ చేస్తుంటాడు. రెప్ప రెక్కల రెపరెపలతో.. కలలవేటకి ఎగురుతుంటే, 
మసకసందెల మేలిముసు గున మోము మిసమిసలు తొణుకుతుంటే.. పసుపు 
పచ్చని నొసట సిరులై అలరుచున్నవి కురుల చీకటి.. కిరణమాలిని స్వాగతించే 


రమణి ప్రకృతివా.. తరుణివై నను పలకరించే ధరణి ఆకృతివా... (ఆకాశవాణి 
విజయవాడ కేంద్రం ఈరోజు 1970వ సంవత్సరం జనవరి 26 ఆదివారం.. సమయం ఉదయం 


5గంటల 30 నిమిషాలు...) 


: సెయ్యి వదిలిపెట్టు యావండీ... కసువు సిమ్మాల.. ముగ్గులెట్టాల.. మీకు కాపీ 


పెటాల.. 
లు 


: వాటన్నింటికంటే ముందు లేవగానే మొగుడికి ముద్దుపెట్టాలి.. 
: ఆపెద్దావిడ కాల్లకి దన్నం పెట్టమందే కానీ.. దీని గురించి చెప్పలేదే... 
: నామాట వినమని చెప్పిందికదా.. మరి నేను చెప్పినట్టు వినాలికదా... ఇవ్వమంది 


ముద్దే కదా... 
(అంటూ లేచిన ఆమెని తిరిగి మంచంమీదికి లాగేశాడు... ) 
స్పాట్‌ ఆఫ్‌ 
2వ సీన్‌ 
రైట్‌ స్పాట్‌ ఆన్‌ 
సాకీ మొదలైంది.. 


యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్తాన్వితా 

యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా 

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా 

సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్మేష జడ్యా పహః 

(కమల కూర్గొని పుస్తకాలు చదువుతోంది... శ్రీహర్ష ఆమెకి అన్నీ చెబుతున్నాడు... ఆమె శ్రద్ధగా 
నేర్చుకుంటోంది.. మూడవ లైను వచ్చేసరికి మూడు స్పాట్‌ లు ఒకేసారి ఆన్‌ అయ్యాయి.. కమల ఆ 
స్పాట్స్‌ లో నడుస్తూ పుస్తకాలు చదువుతుంటుంది..3వ లైను నుంచి శ్రీహర్ష కమలతో వుండడు...) 
(జనరల్‌ లైట్స్‌ ఆన్‌ అయ్యాయి... ధూపంతో ఇల్లు వుంటుంది. తలంటి పోసుకున్నట్లుగా కమల 
తలకి గుడ్డకట్టుకొని వేదికమీదికి వస్తుంది. శ్రీహర్ష రచనలు చేసే బల్ల, కుర్టీదగ్గరికి వస్తుంది.. 


105 


స్వర్హకమలాలు (నాటికల సంపుటి) స్వరకమలాలు 
అణ వణ 


అక్కడున్న వాటిని అందంగా సర్జుతుటుంది. అంతలో శ్రీహర్ష టవల్‌ తో తల తుడుచుకుంటూ 


(5 6 


(5 ¢ (5 6 


¢ (5 % (65 ఈ (65 ఈ 


(య 


ye ye సి (ట ల్లి 


వచ్చి వెనుకగా ఆమెని కౌగలించుకుంటాడు. ఆమె ఉలికిపాటుగా చూసి విడిపించుకుంటుంది. 
శ్రీహర్ష తన నుండి వెళిపోతున్న కమల చెయ్యి పట్టుకొని ఆపాడు... ఆమెకి తనే దగ్గరగా 
జరుగుతూ... కళ్ళల్లోకి కళ్లు పెట్టి చూస్తుంటే... కమల అడుగుతుంది...) 


: ఏంటలా వింతగా చూస్తున్నారు. 
: ఎంత చూసినా తనివితీరని నీ ముఖాన్ని ఎంతసేపైనా ఇలాగే 


చూస్తుండాలనిపించటం వింతెలా అవుతుంది. నువ్వడుగుతుంటే నాకూ 
వింతగానేవుంది.. ఇంత అందాన్ని ఆదేవుడు నాకోసమే సృష్టించాడా అని.. 


: మరిప్పుడే ఏం చేద్దాం.. 
౧ 
: భోం చేద్దాం.. 
: ఇంత పొద్దునా..అదీ పూజకూడ కాకుండా... 
: పూజ చెయ్యట్లేదని ఎవరన్నారు కమలా? అనుక్షణం నేను చేస్తోంది 


సౌందర్యదేవతోపాసనేగా.. శృంగార గంగా తరంగాలలో మునకలేస్తూ.. నిత్యం 
ఈ సౌందర్య దేవతా మూర్తిని నా మనోఫలకంపై ధ్యానిస్తూ... అంగాంగ వర్ణనల 
ఆహాఓిహో మంత్రాలతో అర్హిస్తూ... ఆలింగన చుంబనాలతో అభిషేకిస్తూ... 
అధరసాగర మధనం నుండి ఆవిర్భవించిన అమృతాన్ని తీరజలంగా స్వీకరిస్తూ... 


; చాలు చాలు... 

: దేవత అనుగ్రహించే అందాల్ని భోంచేద్దామని నా ఉద్దేశం... 

: అవునా..ఆ దేవతకిప్పుడు వరాలిచ్చే తీరికలేదు. 

: మరీ భక్తుని ఆకలో.... 

: ఉప్మా ప్రసాదం చేశాను. వచ్చి ఆరగించండి.. 

: మరి అందాలో... 

: పొందాలంటే రాత్రిదాకా ఆగాల్సిందే... (అంటూ ముద్దుగా ముక్కునిపట్టుకొని లాగి 


నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది... ఆమె వెళ్ళినవైపే నిరాశగా చూస్తూ...) 


: (గోముగా...) కమలా... కమలా... ఏం పెట్టావయ్యా దేవుడా.. ఈ ఆడాళ్ళల్లో.. కింగుని 


కూడా కొంగున కట్టేసుకు తిరుగుతారు. (ఇంతలో పార్థసారధి లోపలికి వస్తాడు... 


: నమస్తే శ్రీహర్షగారూ... 
: ఓ... నమస్తే... పార్థసారధిగారూ... ఏంటిలా వచ్చారూ... 
: మీరు చేసిన పని నాకు నచ్చలేదు సార్‌.. 


స్వర్ణకమలాలు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


ర్ట (య 


(ఊక au §p (యి 


(a5 ప్రి 


ఈ జ్ఞ 6 


: ముందలా కూర్ణొని మాట్లాడండి. (పార్థసారధి కూర్చున్నాడు... ఇప్పుడు చెప్పండి.. 


మీకు నచ్చని పని నేనేం చేశానో.. 


: మీ నవలలు, మీ కథలు ఇన్నాళ్ళూ పబ్లిష్‌ చేసుకుంటూ వచ్చింది ఎవరు? నేను. 


కానీ మీ కొత్త నవల రాకాచంద్రులు పబ్లిషింగ్‌ ఎవరికిచ్చారు? మానస పబ్లికేషన్స్‌ 
వాళ్ళకిచ్చారు. ఇదేమైనా న్యాయంగా వుందా చెప్పండి.. 


: అదా విషయం.. 
: అంత తేలిగ్గా తీసుకుంటారేంటిసార్‌.. ఎంతో మంది పెద్దపెద్ద రచయితలున్న 


ఆరోజుల్లో కొత్తగా వస్తున్న మిమ్మల్ని గుర్తించింది ఎవరు? నేను. మీ రచనలన్నీ 
జనాల్లోకి తీసుకెళ్ళింది ఎవరు? నేను. ఈ రోజు మీరు ఒక ఉన్నతమైన నవలా 
రచయితగా ఎదగటానికి కారణం ఎవరు సార్‌..? నేనేగా... నేనే కనుక ఆరోజు 
మీ రచనలు పబ్లిష్‌ చెయ్యకపోతే... వాటిని మార్కెటింగ్‌ చెయ్యకపోతే ఈరోజు 
మీరెక్కడుండేవాళ్లు సార్‌.. 


: మీరు చెప్పినవన్నీ నిజాలేనండీ.. ఆ రోజుల్లో నన్ను రచయితగా గుర్తించింది 


మీరే.. కానీ ఈ రోజు నేనింతటి వాడిగా వుండటానికి కారణం మాత్రం మీరు 
కాదు. ఎందుకంటే నాలోని టాలెంట్‌ ఈ రోజు నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. 
ఇంతమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది... 


: అంటే.. అంటే .. ఇందులో నా పార్టిసిపేషన్‌ లేదంటారా.? 
: లేదని నేను అనలేదండీ.. నేను ఎదగటానికి తొలిపునాది వేసింది మీరే.. 


మొదటి రెండు నవలలు ఫెయిల్‌ అయినా మూడోదానికి అవకాశం కల్పించిన 
మహానుభావులు. అక్కడినుండేగా నేను నవలా రచయితగా బిజీ అయింది. 


: అది గుర్తుందిగా.. మరి మీరు చేసిన ఈపనికి అర్థమేంటిసార్‌... 
: మీరు నాపట్ల ఏం చేశారో.. నేనూ మానస పబ్లికేషన్స్‌ వారి విషయంలో అదే 


చేశాను. పాపం లాస్‌ లో నడుస్తోంది. సరైన నవల దొరక్క పబ్లికేషన్స్‌ మూసేసే 
పరిస్థితిలోకి వెళ్ళిపోతే... ఆయన వచ్చి నన్నుబ్రతిమాలుకున్నాడు. 


: కానీ ఆ వ్యక్తే మిమ్మల్ని మొదట్లో మీవి రచనలే కాదన్నాడు. అది గుర్తుందా...? 
: అలాంటివన్నీ గుర్తుపెట్టుకోకపోతే ఈ రోజు నేను ఇంత బాగా 


రాయగలిగేవాడినంటారా పార్థసారధిగారూ.. 
(ప్లేట్లో టిఫిన్‌ తీసుకొస్తుంది... పార్థసారధిని చూసి ఆగిపోయింది..వెంటనే చిరునవ్వుతో.. 
పార్థసారధికి టిఫిన్‌ ఇస్తూ..) 


: ఇదిగోండి పార్థసారధిగారూ... తీసుకోండి.. 
: ముందు మీవారు మాటివ్వందే పచ్చిగంగ ముట్టను. 
: పెద్దవారు.. మాలాంటివారిమీద మీరలా అలగచ్చా.. పైగా ఆహారంమీద.. 


107 


స్వర్హకమలాలు (నాటికల సంపుటి) స్వరకమలాలు 
[౬] వణ 


GH 6 gyege gg «dg (అ goaedy 


(05 (65 


: పెద్దవాడినని నువ్వు గుర్తించావమ్మా.. కానీ మీ ఆయనే ఇంకా నన్ను గుర్తించట్లేదు.. 
: ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు చెప్పండి.. 
: మానస పబ్లికేషన్స్‌ వారికిచ్చిన నవల కాపీరైట్స్‌ మన పబ్లికేషన్స్‌ కి ట్రాన్స్ఫర్‌ 


చేయండి.. 


: చాలా తప్పండీ.. ఒకరి నోటి దగ్గర పెట్టిన అన్నాన్ని లాగి మీకు పెట్టాలని 
౧ లు ల 


కోరుకోవటం పాపం కూడా... పోనీ వారికిచ్చిన నవలకంటే మంచి నవల 
రాసిస్తాను.. శాంతిస్తారా? 


: శ్రీహర్షగారూ.. నాలాంటి వాడిపట్ల మీరు చూపించే కృతజ్ఞత ఇదేనంటారా? 
: పెద్దలు.. ఆగ్రహించకండి... మావారు చెప్పేది కూడా సబబుగానే వుంది. మంచి 


నవల దగ్గరుండి రాయించే పూచీనాది.. అనుగ్రహించండి... 


: నేను చెప్పింది మీరెలాగూ వింటంలేదు. మీరు చెప్తున్నారు కనుక 


ఒప్పుకుంటున్నాను. శ్రీహర్షగారూ.. చెప్పండి.. నవల ఎన్నిరోజుల్లో ఇస్తారు. 


: వారం రోజుల్లో ఇస్తాను.. 

: సరే... అప్పుడే వస్తాను.. 

: టిఫిన్‌ తీసుకోండి.. 

: ఇప్పుడు కాదమ్మా.. నవరసాలతో కూడిన భావావేశాలతో నిండిన నవలను 


నాకిచ్చాకే నీ చేతివంటను షడ్రుచులను ఇష్టంగా ఆరగిస్తాను. వస్తానమ్మా.. (అంటూ 
పార్థసారధి అక్కడి నుండి లేచి వేగంగా వెళ్ళిపోయాడు...) 


: ఏంటండీ ఈయన.. 
: అలాంటివారంతా అంతే.. నన్నేదో వారి పెట్టుబడిగా భావిస్తున్నారు. నామీద 


సర్వహక్కులూ వారివే అన్నట్లుగా మాట్లాడతారు. 


: ఈ టిఫిన్‌ చేసి రచనకు కూర్చోండి... 

: టిఫిన్‌ సంగతి తర్వాత.. ముందు నాకోసం ఒకపని చేస్తావా..? 

: మీకోసం ఒకపనేంటి? ప్రాణాలిమ్మన్నా ఇస్తాను. 

: ప్రాణాలు నాకెందుకు... వాగ్దానాలు కావాలి.. 

: వాగ్ణానాలంటున్నారంటే.. ఏదో పెద్దపనే పెట్టేట్లున్నారే.. 

: చేస్తావా.. చెయ్యవా.. చెప్పు. 

: ప్రాణాలే ఇస్తానంటే... అర్థంకాలేదా.. మీరేం చెప్పినా చెయ్యటానికి సిద్ధంగా 


వున్నానని... 


: భరోసా ఇచ్చావు కనుక చెప్తున్నాను. నువ్వే ఒక నవల రాయకూడదు... 
; నేనా..? నాకేం వచ్చండీ.. 
: లేదుకమలా.. ముందు నీకు చదువు లేదు. ఇప్పుడు రాలేదా.. నవల ఎలా రాయాలో 


108 


స్వరకమలాలు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


(05 4 (5 A (5 4 (5 A (5 A 


(ఆ 6 (5 6 


నేను నీకు నేర్పుతాను. ఈ వారం రోజుల్లో నీతో నవల నేను రాయిస్తాను. 


: ఆయన రాయమంది మిమ్మల్ని. నన్నుకాదు.. 

: రాయిస్తానని మాటిచ్చింది నువ్వు. నేను రాయకపోతే నీ మాటపోదూ.. 

: పోయేది నామాటేగా... 

: నీమాటొకటీ.. నా మాటొకటీనా.. 

: అందుకనీ.. నన్ను రాయమంటం ఏమన్నా బాగుందా.. 

: చాలా బాగుంటుంది. 

: నేను రాస్తే బాగోదండీ.. 

: రాస్తేనేగా బాగుంటుందో లేదో తెలిసేది.. 

: వినరా.. 

: వినిపిస్తాను. నేను విన్న నీగుండెచప్పుడుని, ఆగుండెలోతుల్లోని సంభాషణల్ని, ఆ 


సంభాషణలు చెప్పే కథల్నీ పదిమంది పాఠకులకీ వినిపిస్తాను. 


: కష్టమే.. మీతో మాట్లాడటం.. మిమ్మల్ని ఒప్పించడం.. 

: ఈమాత్రం మాటనేర్పుంటే చాలు... సులువుగా రచన చెయ్యటానికి. 

: నేర్పించండి... నేర్చుకుంటాను. 

: అయితే ఇలా వచ్చి నా పక్కన కూర్తో.. కళ్ళు మూసుకో.. (ఇక్కడ నుండి అతను మూమెంట్‌ 


తీసుకుంటూ, డైలాగ్‌ చెప్తూ అందికు తగిన విధంగా పెర్ఫార్మ్‌ చేస్తూంటాడు) నీ చుట్టూ 
వున్న వాతావరణాన్ని అనుభూతి చెందు. దీర్హమైన శ్వాసతీసుకో.. గాలిలో వున్న 
పరిమళాల్ని అనుభూతి చెందు.. వీచే గాలిని అనుభూతి చెందు.. అదురుతున్న 
ఈ పెదవులను అనుభూతి చెందు.. ఎరుపెక్కిన నీ బుగ్గల్ని అనుభూతి చెందు... 
నీ ఉచ్వాస నిచ్వాసలకు లయబద్దంగా చేసే నీ గుండె చప్పుడును అనుభూతి 
చెందు. నీలో అణువణువునీ అనుభూతి చెందు. ఇప్పుడు నీ మనసులో కలిగిన 
ఆలోచనలను ఈ కలంతో ఆ కాగితంమీద రాయి.. (తను రాస్తుంటుంది. స్పాట్‌ 
ఆన్‌..ఆమె భుజంమీద నుంచి తలపెట్టి ఆమె చెక్కిలికి తన చెక్కిలి తాకించి.. ఆమె అనుభూతి 
చెందుతూ రాస్తోంది... అతను కరెక్షన్స్‌ చేస్తుంటాడు. వెనుక నుంచి సాకీ స్టార్ట్‌ అయింది. అతను 
మెల్లిగా స్పాట్‌ నుంచి ఫేడ్‌ అయ్యాడు. ఆమె రాస్తోంది.. జనరల్‌ లైట్స్‌ డిమ్‌ గా వెలిగాయి... ఆమె 
రాసేసి అలాగే టేబుల్‌ మీద తలవంచి పడుకుండి పోయింది. అతను షర్ట్‌ వేసుకొని లోపలి 
నుంచి బయటికి వచ్చాడు... ఆమె రాసిన పేపర్లు చేతిలోకి తీసుకొని చూస్తున్నాడు...ఆమెని డిస్టబ్‌ 
చెయ్యదలచుకోలేదు... లోనికి వెళ్ళి టీ తీసుకొచ్చాడు... సాకీ కంటెన్యూ అవుతోంది... మెల్లిగా ఆమె 
ముఖంపై సుతారంగా ఊదాడు. ఆమె అరమోడ్పు కనులతో భర్తని చూసింది.. టీ గ్లాసుతో ఆమె 
ముందు నిలబడిన అతన్ని చిరునవ్వుతో చూసింది.. అతను కూడా చిరునవ్వుతో టీ అందించాడు.. 
టీ అందుకుంది. టీ తాగింది... 


: టీ చాలా తీయగా వున్నాయి. 


109 


స్వర్హకమలాలు (నాటికల సంపుటి) స్వరకమలాలు 
అణ వణ 


శ్రీ 
క్ర 
శ్రీ 
క్ర 
శ్రీ 
క్ర 
శ్రీ 


(5 6 


(5 6 


(05 6 (65 


ర్ట (య 


: నీ రచనలో వర్ణనలకన్నానా.. 

: కేవలం ఈ రచన నాదిమాత్రమేనా.. మీదికూడా... 

: నేను నీకు సాయం చేశాను. అయినా ముగింపు రాత్రి మనం అనుకున్నది కాదే.. 
: ఎందుకో.. ఇలా ముగించటమే సబబు అనిపించింది. 

: ఈ ముగింపే చాలా బాగుంది. ఇంతకి నవలపేరు ఏం పెట్టావు... 

: స్వర్ణకమలాలు. 

: అద్భుతం... ఈ కమల నవలా ప్రపంచంలో కొత్తగా వికసించిన స్వర్ణకమలం. 


వారం రోజుల్లోనే ఇంత అద్భుతంగా నవల రాశావంటే.. ముందు ముందు ఇంకెన్ని 
నవలలు ఇంకెంత అద్భుతంగా రాస్తావో. 


: పెళ్ళాన్ని పొగడ్తల ఊయలలో ఊపేస్తున్నారు. 
: కొత్తేముంది. మన పెళ్ళికాకముందు నిన్ను నా ఊహల ఊయలలో ఊగించాను. 


పెళ్ళయ్యాక ప్రణయ ఊయలలూగించాను. రచయిత్రివయ్యావుగా అందుకే 
పొగడ్తల ఊయలలూగిస్తున్నాను. నువ్వెప్పుడూ నాకు దేవతవేగా.. 


; దేవతనా..? ఎలా.? 
: నా ఊహల్లో నీ పాత్రను వర్ణించే క్రమంలో నా పదాలకు ప్రాణం పోసే 


కవితాదేవతవి, భార్యగా నా జీవితంలో అడుగడుగునా వుంటూ నా ఆలన, 
పాలనా చూసే క్రమంలో నా జీవితాన్ని సాఫల్యం చేసే భాగ్యదేవతవి.. ప్రణయ 
సంగమవేళలో నా మనసుని ఉర్రూతలూగించే శృంగారదేవతవి.. నిత్యం నీ 
నగుమోముతో, నిష్కల్మషమైన ప్రేమను అందించే సమయంలో సౌందర్యదేవతవి. 
ఇంకా... 


: చాలు.. నన్ను దేవతని చెయ్యకండి... నన్ను మనిషిగా వుండనివ్వండి.. (అంటూ 


బయటికి చూస్తుంది... ఇదేంటి ఇంటిముందు అప్పడే కల్లాపిచల్లి ముగ్గులు 
పెట్టివున్నాయ్‌.. (తనే చేశానన్నట్లుగా చూశాడు... మీరూ.. (అంటూ అతని గుండెలపై 
చిన్నగా గుద్దుదూ అతని కౌగిట్లో ఒరిగిపోయింది.) ఎందుకు చేశారలా.. నేను చేసుకునే 
దాన్నిగా.. 


: రాత్రంతా రచనలు చేసి అలసిపోయిన అర్జాంగికి కాసింత సాయం చేద్దామని.. 
: ఇంకెప్పుడూ అలా చెయ్యకండి... నా పని నన్ను చేసుకోనివ్వండి.. 
: నువ్వెళ్ళి తయారవ్వు... పార్థసారధిగారు వచ్చే సమయం అయింది... వీటిని ఈలోపు 


వరుసలో పేర్చుతాను. (అంటూ కమలని గదిలోకి పంపించాడు. రాసిన కాగితాలను వరుసలో 
పేర్తుతున్నాడు. పారసారధి వచ్చాడు.) 
చ ధి చ 


: రండి పార్థసారధిగారూ.. మీకోసమే ఎదురు చూస్తున్నాను. 
: రచన పూర్తయిందా.. 


110 


గ 


రకమలాలు స్వర్హకమలాలు (నాటికల సంపుటి) 


కాకపోతే మీరూరుకుంటారా... ఇదిగోండి.. 

: స్వర్ణకమలాలు.. టైటిల్‌ అద్భుతంగా వుందండీ.. 

: ఈలోగా మీరు చదువుతూ వుండండి... నేను ఇప్పుడే వస్తాను. 

: మీరు రాసింతర్వాత నేను కొత్తగా చదివేదేముంది? 

: ఎంతమాటా.. మీరు చదవాలి.. అభిప్రాయం చెప్పాలి.. 

: సరే.. (అంటూ పార్థసారధి చదవటం మొదలు పెట్టాడు... శ్రీహర్ష లోనికి వెళ్ళాడు... అతని మీద 
స్పాట్‌ ఆన్‌ అయింది. పార్థసారధి పేజీలు తిప్పుతున్నాడు... జనరల్‌ లైట్స్‌ వెలిగాయి.. శ్రీహర్ష, 
కమల కాఫీ తీసుకొని వచ్చి పార్థసారధికిచ్చి, కూర్చున్నారు. పార్థసారధి తృప్తిగా కాఫీ తీసుకొని 
తాగుతూ... శ్రీహర్షవైపు నవ్వుతూ చూస్తూ...) చాలా అద్భుతంగా వుంది. ఈ రచనలో 
స్వచ్చత కనిపిస్తుంది. శైలి కొత్త వరవడిని సంతరించుకుంది. ఈ నవలతో సరికొత్త 
శ్రీహర్ష ని ఈ నవలాలోకం చూడబోతోంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య 
జంగం ఆ శృంగార సన్నివేశాలు, ప్రణయకలహాలు, ప్రకృతి వర్ణనలూ ఆహా ఎంత 
అద్భుతంగా వున్నాయో.. ముర ముఖ్యంగా స్త్రీ స్తీ యొక్క మానసిక 'సంఘర్న ణని మీరు 
స్త్రీగా మారి రాశారేమో అని అనిపించింది. 

: మీరన్న ది నిజం.. నవల ఆద్యంతమూ కూడా కొత్తదనం ఉట్టిపడింది. స్త్రీ మానసిక 
సంఘర్షణని తెలియజే యాలంటే అది పురుషుల తరమా “చెప్పండి. అందుకే ఈ 
నవల మొత్తం స్త్రీ చేతనే రాయించటం జరిగింది. 

: మీరు రాయలేదా..? 

ఏ; ఈమె రాసింది.. 

: కమలగారు రాశారా? మరిన్నాళ్ళూ మీ రచనా కౌశలాన్ని ఎక్కడ దాచేశారండీ.. 
మేడం ఇదిగోండి... (అంటూ సంచిలోంచి డబ్బులు తీసి టేబుల్‌ మీద పెడుతూ...) ఇది 
శ్రీహర్షగారు రాస్తే ఇద్దామని తెచ్చిన డబ్బు. పదిహేనువేలు. పేరు పొందిన 
రచయితలకు మాలాంటి వారం ఇచ్చే రెమ్యునరేషన్‌. మీ లాంటి నవయువ 
రచయిత్రికి సగౌరవంగా సమర్పిస్తున్న కానుక. మీరిలాగే అంచెలంచెలుగా 
ఎదగాలని త్వరలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పెద్దవాడిగా దీవిస్తూ 
ఇస్తున్న ధనం. 

: నాకెందుకండీ.. ఆయనేకనుక పూనుకోకపోతే నేను రాసేదాన్నేకాదు.. 

: తీసుకో కమలా... నీ రచనమీద నువ్వు తీసుకుంటున్న తొలి పారితోషికం. 

: మరొక చిన్న విన్నపం.. ఈ నవలని నేను హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి కూడా 
అనువదించుకోటానికి అవకాశం ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. చూడమ్మా. 
ఇప్పటిదాకా మీ ఆయన రాసిన ఏనవలా కూడా ఇలా వేరే భాషల్లోకి 
అనువదింపబడలేదు. నీ మొట్టమొదటి నవలే ఒకేసారి మూడు భాషల్లో విడుదల 


రి (రూ ర్ట (రా సై (య 


(య 


రాయి ప్రై 


TRC 


111 


స్వర్హకమలాలు (నాటికల సంపుటి) స్వరకమలాలు 
[౬] వణ 


(య 


CR (05 6 (5 


(య 


అవుతోంది. అలాగే బాగా అందంగా ముస్తాబై ఒక మంచి కలర్‌ ఫోటో కూడా 
దిగండి. రచయిత్రిగా పుస్తకం మీద అచ్చువేయించాలి. శ్రీహర్షగారూ.. మీకు 
ఇంట్లోనే మరోపోటీ సిద్ధమైంది. ఏమంటారు శ్రీహర్షగారూ... 


: (భార్యవైపు చూశాడు.. తను నవ్వుతోంది.. సీరియస్‌ గా మొహం పెట్టాడు.. అంతలోనే తిరిగి 


నవ్వేస్తూ... నా భార్య నాకు పోటీ ఏంటండీ.. మా ఇద్దరిలో ఎవరికి పేరొచ్చినా 
మాకొచ్చినట్లు కాదా... మీరు అగ్రిమెంటు తయారు చేసుకొని రండి.. సంతకాలు 
పెట్టిస్తాను. 


: సంతోషం... ఈ స్వర్ణకమలాలు పాఠకలోకంలో ముందు ముందు ఎన్నెన్ని 


స్వర్ణకమలాలు పూయిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు శ్రీహర్షగారూ. మీరు 
మాకు మీ రచనలు ఇవ్వకపోయినా కమలగారు మాకు రచనలిస్తారు. కొత్త 
రచయిత్రి దొరికింది సార్‌.. (నవ్వు మాయమైపోయింది.. కమల తల వంచుకొని వుంది..) 


: అంతకన్నా కావాల్సిందేముంది పార్థసారధిగారూ... 
: సార్‌ మేడంగారిచ్చారని మీరు మమ్మల్ని మర్షిపోకండి... మీ నవలకోసం ఎదురు 


చూస్తుంటాను. ( శ్రీహర్ష నమస్కారం చేశాడు. పార్థసారధి నవల కాగితాలు తీసుకొని అక్కడి 
నుండి వెళ్ళిపోతూ...) కమలగారూ.. మీ కలాన్ని కొనసాగించండి... (వెళ్ళిపోయాడు) 


: కమలా... ఆ డబ్బుని లోపలపెట్టు.. 
: నిజంగానే ఆ రచనకి ఇంత దబ్బు... 
: ఇంత డబ్బు రావటం నీకు కొత్తేమో... నాకు కాదు. అయినా ఆ డబ్బు నేను రాసిన 


నవలకోసం తీసుకొచ్చింది. నేను సహజంగా తీసుకునే పారితోషికమే.. రచన 
నీది అనేసరికి కాదనలేక మొహమాటంగా అతను నీకు ఇచ్చాడు... అంతకన్నా 
మరేంలేదు.. ఎక్కువగా ఆనందపడకు.. ఆరచనకి అంతలేదు. ఆ డబ్బులు 
లోపలపెట్టు. 


: అంటే నవల మీకు నచ్చలేదా..? 
: అంతా బానే వుంది కమలా... కానీ ఆకరులో భార్య కాళ్ళమీద భర్త పడటం... 


వాడి కన్నీళ్ళతో ఆమె పాదాలను అభిషేకించటం.. ఉదాత్తంగా భార్య భర్తని 
చిన్నపిల్లవాడిలా గుండెలమీదకి తీసుకొని ఓదార్దటం... ఇవన్నీ వాస్తవానికి 
విరుద్ధంగాలేవా... ఏ భర్తయినా భార్య కాళ్లు పట్టుకుంటాడా? వాడి కన్నీళ్ళతో 
భార్య కాళ్ళు కడుగుతాడా..? 


: ఆ భర్త పాత్ర అలా చెయ్యటమే బాగుంటుందనిపించింది. ఇందాక మీరు కూడా 


బాగుందనే అన్నారు. 


: అన్నాను.. ఎందుకు..? నువ్వు బాధపడకూడదని.. ఈసారి నువ్వేం రాసినా నాకు 


చూపించు.. నేను వాటిని సరిచేస్తాను. సరేనా.. ముందు ఆ డబ్బులు లోపలపెట్టు.. 
112 


స్వర్ణకమలాలు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


క 
శ్రీ 


(ర జ్ర (యూ 


నం : 


(య 


నం : 
: అభిమానం మనసులో వుంటే చాలండీ.. కమలా రెండు కాఫీ.. 
: (లోపలి నుండి) అలాగే.. 

నం : 


¢ (య 


(య 


నేనలా లైబ్రరీ దాకా వెళ్ళొస్తాను. 


: ఆగండి.. నేను ఎదురొస్తాను.. (అని రాబోతుండగా... 
: నాకు నువ్వు ఎదురు రావటం ఇష్టంలేదు.. (ఆమె మొహం చిన్నబోయింది. నా వుద్దేశం... 


నాతో కలిసి నడిస్తే బాగుంటుందని.. రచయిత్రివయ్యావుకదా.. చలోక్తి విసిరాను. 
(అని ఇద్దరూ నవ్వుకున్నారు. ఆమె డబ్బులు తీసుకొని లోపలికి వెళ్ళింది. శ్రీహర్ష మొహంలో నవ్వు 
ది బ లి మ్‌ Co] 
మాయమైపోయి ఈర్ష్య, అసూయలు చోటుచేసు కున్నాయి.) 
కా 
లైట్స్‌ ఆఫ్‌ 
సీన్‌ ౩ 

(వేదిక మీద లైట్లు వెలిగాయి... శ్రీహర్ష బయటికి వెళ్లే పనిలో వుండగా... నందు ఎదురయ్యాడు. 
నందుని చూస్తూ ఆశ్చర్యంగా శ్రీహర్ష) 


: ఎవరు మీరు? ఏం కావాలి? 
: నాపేరు నందు. నేను మీ అభిమానిని.. గుడిపూడి నుండి వచ్చాను. 
: ఓహ్‌... మీరా నందుగారూ.. ఎంతసేపు ఉత్తరాల్లోనే మాట్లాడుకునేవాళ్ళం.. 


ఇప్పుడు ముఖాముఖీ కలిశాం.. 

అవును... మిమ్మల్నిలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా వుంది సార్‌. మీ 
తొలినవల ముద్దబంతులు నుంచి రాకాచంద్రులు వరకూ ప్రతి నవలా నన్ను 
ఆకట్టుకుంది.. 


: థ్యాంక్యూ... మీలాంటి అభిమానులున్నంతవరకూ నా కలం ఆగదు. ఎన్నో 


కొత్తకొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తునే వుంటాయి. అన్నట్లు కాఫీనా, టీనా.. 
మీరు ఏది తీసుకుంటే నేనూ అదే.. మీ అభిమానిని కదా.. 


అభిరుచులు కూడా నాకు నచ్చిన రచయితలా వుండాలని నేను మిమ్మల్నే ఫాలో 
అవుతుంటాను. మీరు నవలల్లో చెప్పినట్లుగా స్త్రీ అభ్యుదయం కోసం నేను కొన్ని 
ఉపన్యాసాలు చెప్పటం మొదలు పెట్టాను. చాలా వరకూ మీరు చెప్పిన మాటలే 
నానోట వస్తాయి అనుకోండి. ఏది ఏమైనా స్త్రీలపట్ల మీ అభిప్రాయాలు, మీరు 
చూపించే గౌరవాభిమానాలూ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయంటే నమ్మండి.. 
మీ నవలలు చదివే నేను వరకట్నానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నాను. 
నాకు తెలిసిన వాళ్ళతో కూడా కట్నం లేకుండా వివాహాలు చేయించాను. 


: చాలాగథ్యాంక్స్‌.. మీలాంటి వారితో మాట్లాడినప్పుడే మా రచయితలు పడ్డ శ్రమకి 


ఫలితం వుంటుంది.. 


a కాఫీ తీసుకోండి.. (అంటూ కాఫీ ఇచ్చింది. నందు కాఫీ అందుకుంటూ కమలనే చూస్తున్నాడు. 


113 


స్వర్హకమలాలు (నాటికల సంపుటి) స్వరకమలాలు 
[౬] వణ 


నం : 


(య 


శ్రీహర్ష గొంతు సవరించుకున్నాడు.. నందు ఈ లోకంలోకి వస్తూ...) 

సార్‌ వీరు.. అచ్చం మీరు రాసిన నవలల్లోని కథానాయికలాగే వున్నారు. నిజం 
చెప్పాలంటే మీ రచనలోని కథానాయిక ప్రాణం పోసుకొస్తే ఎలా వుంటుందో 
అలా... ఎవరు వీరు? 


వ నా అర్ధాంగి... పేరు కమల.. 
నం : 


నమస్కారం మేడం.. నా పేరు నందగోపాల్‌. అందరూ నందు అంటుంటారు. సార్‌ 
తో నాకు చాలా కాలంగా ఉత్తర పరిచయం వుంది. ప్రత్యక్ష పరిచయం ఈరోజే 
జరిగింది. ఒక చిన్న అనుమానం అడగమంటారా? 


: అడగండి నందు గారూ.. 
: మరేంలేదు.. ఈమధ్య కాలంలో స్వర్ణకమలాలు, మానసవీణ, మధురాతిమధురం 


వంటి నవలలు చదివాను. అవి రాసిన కమల గారు మీరేనా? 


ఏ కాదు.. 
: అవును... (ఒకేసారి అన్నారు ఇద్దరూ... నందు అయోమయంగా చూశాడు. కమల తలవంచుకుంది. 


శ్రీహర్ష లేని నవ్వుని తెచ్చుకుంటూ...) 


క ఛలోక్తి విసిరాను. 
: అనుకున్నానులేండి.. మీలాంటి పండితులు అబద్ధ మాడినా అది సంబద్ధంగానే 


వుంటుంది. మంచి కాఫీ కలిపిచ్చిన మీచేతులకీ, ఇంత చక్కని ఆప్యాయతతో 
కూడిన ఆతిధ్యం ఇచ్చిన శ్రీహర్షగారికి కృతజ్ఞతలు. 


: ఈ మాత్రానికేనా..? 
: శ్రీహర్షగారూ.. రాకాచంద్రులు తర్వాత మీ రచనల్లో మునుపటి పసలేదండీ.. 


తర్వాత వచ్చిన నాలుగు నవలలూ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఈ విషయం 
చెప్పటానికి చాలా బాధగా వుంది. ఎందుకో మీ రచనలో పట్టు కోల్పోయినట్లు 
అనిపెస్తోంది.. 


: లేవండి.. (కోపంతో...) 

: సార్‌.. 

: మిమ్మల్నే పైకిలేవండి.. (మరింత కోపంతో...) 

: క్షమించాలి... మీకు కోపం రావటంలో అర్ధముంది... పాఠకుడిగా మా మనసుని 


తెలియజేయాల్సిన అవసరం వుందనిపించింది. అందుకే చెప్పాను. 


: మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్‌.. మీరు బయల్టేరితే మాపనులు మాకున్నాయి.. 


(చాలా ఆవేశంగా...) 


: ఇంత ఆవేశంతో మీరు రచనలు చెయ్యలేరు సార్‌.. అందుకే మీ రచనల్లో పస 


తగ్గింది. నిదానించి నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి. 
114 


స్వర్ణకమలాలు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


(35 


నం : 


(య 


6 (య 


6 (య 


: ఐ సే షటప్‌ అండ్‌ గెటవుట్‌. (అని పెద్దగా అరుస్తూ బయటికి చూపించాడు... నందు మౌనంగా 


అక్కడి నుండి బయటికి కదులుతూ... ఆగాడు... కమల వైపు తిరిగి... ) 
మేడం.. మీ మూడు నవలలూ అద్భుతం. ముఖ్యంగా స్వర్ణ కమలాలు మహాద్భుతం. 
చూస్తుండండి.. జ్ఞానపీర్‌ పురస్కారం ఆనవలకు తప్పకుండా వస్తుంది. 


రేయ్‌ ఆగరా.. నిన్నగాక మొన్న రాయటం మొదలు పెట్టింది. నేను రాసినన్ని 


నవలలు కూడా అది రాయలేదు. ఒక్క నవలకే జ్ఞానపీర్‌ వచ్చేస్తే... సీనియార్టీ వున్న 
నేనెందుకురా? ఈ సంవత్సరం నాకే వస్తుంది. 

నిజమేసార్‌.. జ్ఞానపీర్‌ పురస్కారం పొందటానికి ఒకప్పుడు మీకు అన్ని అర్హతలూ 
వున్నాయి. కానీ ఇప్పుడు మీకులేదు. 


: యూ స్కాండ్రల్‌.. నాకు లేని ఆ అర్హత తనకేముంది? 
నం : 


నన్ను కాలర్‌ పట్టుకొని అవమానించారు. నోటికొచ్చినట్లు తిట్టారు... తిరిగి నేను 
మీ కాలర్‌ పట్టుకోటానిక్కానీ, తిట్టటానిక్కానీ క్షణం పట్టదు. ఎందుకు చెయ్యలేదో 
తెలుసా..? ఒకప్పుడు నేను మీ అభిమానిని కావటం, ప్రస్తుతం మీ శ్రీమతిగారికి 
అభిమానిని కావటం వల్లనే. కమల గారూ... రాసిపెట్టుకోండి.. జ్ఞానపీర్‌ పురస్కారం 
ఈ సంవత్సరం మీదే... దీన్నెవ్వరూ మార్చలేరు. 


: హహహహ... ఎంపికలకు ఎంట్రీలు పంపటానికి లాస్ట్‌ డేట్‌ అయిపోయింది. 
: అవును. మీరన్నట్లు లాస్ట్‌ డేట్‌ అయిపోయి వుండచ్చు. కానీ నా మాట పొల్లుపోదు. 
: పిచ్చివాళ్ళతో మాట్లాడే ఓర్పు నాకు లేదు. గెటవుట్‌.. (నందు ఏమీ మాట్లాడకుండా 


వెళ్ళిపోయాడు.) ఏంటి? అతను అన్నమాటలకి పొంగిపోతున్నావా? 


: అదేంలేదండి.. 
: పైకి నువ్వు పొంగిపోకపోవచ్చు.. కానీ పురస్కారం పొందాలన్న పిచ్చి ఊహలు నీ 


మెదడులో వున్నాయని నాకు తెలుసు. అదెప్పటికీ జరగదు. 


: నిజంగానే నా మనసులో అలాంటి ఆలోచనలు లేవు. పురస్కారం రానంతమాత్రాన 


మీ విలువ తగ్గుతుందా... వస్తే నవలలు రాయటం ఆపేస్తారా.? చెప్పండి.. మనపని 
మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే.. 


: వసంతమాసం కూడా కాదే.. కోకిల కూయటానికి.. 
: మీరునాపక్కనేవున్న ప్రతి క్షణమూ నాకు వసంతమే.. కాదంటారా? (శ్రీహర్ష 


మౌనంగా .. సీరియస్‌ గా అక్కడి నుండి కదలాడు.. మెల్లిగా లోపలికి వెళ్ళబోతుండగా.. ) నేను 
మీతో మాట్లాడాలి. 


: ఇప్పటిదాకా చేసింది అదేకదా.. 
: కాదు.. మీరూ మీరూ మాట్లాడుకున్నారు. (ఏంటన్నట్లుగా చూస్తూ... చెప్పమన్నట్లుగా 


తలూపాడు... నాతో ఈ మధ్య కాలంలో సరిగా మాట్లాడటంలేదు. ( అనీజీగా అలా 
115 


స్వర్హకమలాలు (నాటికల సంపుటి) స్వరకమలాలు 
అణ వణ 


(5 ¢ (5 ¢ (5 


6 (య 6 (6 Wy 


(య 


(5 6 


కుర్తీలో కూర్చున్నాడు. తను దగ్గరికి వెళ్ళి అతని భుజం మీద తల పెట్టి...) పెళ్ళయిన కొత్తల్లో. 
మనిద్దరం ఎలా వుండే వాళ్ళమో ఇప్పుడూ అలా వుండలేమా... 


: అప్పటికీ ఇప్పటికీ నేను మారలేదు. 

: అవును.. నేనే మారాను. నన్ను మీరే మార్చారు. మీకు అనుకూలంగా.. 

: అదే నేను చేసిన తప్పా.. 

: కాదు. మారటమే నేను చేసిన తప్పేమో.. 

: మార్పు అనేది సహజం. కానీ ఆశించిన దానికంటే ఎక్కువగా జరిగింది. అందుకే 


ఈ సమస్యలు.. 


: అంటే.. (అతను మౌనంగా వున్నాడు. ఆమె చెంప అతని చెంపకి ఆనించింది.. శ్రీహర్ష చాలా 


శ 
అనీజీగా ఫీల్‌ అవుతున్నాడు... ఆమె అది పట్టించుకోకుండా...) ఒక పని చెయ్యనా... 


: ఏంటి? 
: నాకు పేరుప్రఖ్యాతలు తెచ్చుకోవటంమీద ఆసక్తిలేదు. కేవలం మీకు సేవలు 


చేసుకుంటూ జీవితాంతం వుండిపోవాలనీ, పుణ్యస్త్రీగా మీ చేతుల్లో పోవాలనీ.. 


: ఏం చెప్పదలచుకున్నావో సూటిగా చెప్పు... 
: మీరు నవ్వుతూ వుండాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి.. పోనీ రచనలు 


చెయ్యటం ఆపెయ్యనా.. (అంటూ చిరునవ్వుతో అతని మొహంలోకి మొహం పెట్టి చూసింది.) 


: (ఆమె చెంప ఛెళ్లుమనిపించాడు.. ఆమె కింద పడింది. ఆవేశంగా కుర్తీలోంచి లేచాడు... ఆమె వైపు 


సీరియస్‌ గా అడుగులేస్తూ.. ఆమె మీదికి వంగి.. ) ఏం కూశావ్‌.. నువ్వు కూడా నన్ను ఆ 
బాస్టర్డ్‌ గిరి గాడిలా తక్కువ చేసి మాట్లాడతావా? మూడు నవలలు పాఠకులు 
ఆదరించేసరికి నువ్వేదో పెద్ద రచయిత్రి వయ్యావనుకుంటున్నావా? నీ నవ 
లలు నాలుగు భాషల్లోకి అనువాదం పొందేసరికి కళ్ళు నెత్తికక్కాయా..? నువ్వు 
రాయటం ఆపేస్తే నాకు పేరొస్తుందని భావిస్తున్నావా? నీకంటే నేను అంత తక్కువ 
స్తాయి రచయితనా.. 


ఠి 
: నేను అలా అనలేదండీ.. నా ఉద్దేశమూ అది కాదు.. 
: నోర్ముయ్‌... నువ్వన్నది అదే.. నీ ఉద్దేశమూ అదే... త్యాగం చేస్తున్నావా..? నాకు 


భిక్షవేస్తున్నావా? ఛంపేస్తా.. ఎవరి త్యాగాలవల్లనో నేను గొప్పరచయితను 
కాలేదు.. ఎవరి దయాభిక్షవల్లనో నేనీ స్థాయికి ఎదగలేదు. నా స్వయం కృషితో 
ఇక్కడి దాకా వచ్చాను. ఏదో రెండు మూడు నవలలు జనాదరణ పొందకపోతే 
అంతమాత్రానికే వెనుక బడిపోయానా..? ఇవిగో ఇవి చూడు ఎంతమంది 
అభిమానులు నా నవలలను మెచ్చుకుంటూ నాకు ఉత్తరాలు రాశారో.. (అంటూ 
కొన్ని కాగితాలు ఆమె నెత్తిన పోశాడు... నా రచనలు అర్లంచేసుకునే స్థాయి నీ నవలలు 
చదివే పాఠకులకు ఉండదు... కేవలం మేధావులు మాత్రమే అర్థంచేసుకుంటారు. 


116 


స్వర్ణకమలాలు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


ఓిజబ్‌: 


(05 


(5 ¢ (5 6 (5 


౮6% 


నా రచనలు మేధావులకోసం అలగా పాఠకులకోసం కాదు.. అర్థమైందా... (అంటూ 
అక్కడి నుండి వేగంగా బయటికి నడిచాడు... కమల ఏడుస్తూ అలాగే నేలపై పడుకుండి పోయింది... 


ఆమె మీద స్పాట్‌ .. వెనుక నుండి హై పిచ్‌ లో ఆలాపన...) 

లైట్స్‌ ఆఫ్‌ 

సీన్‌ 4 

(శ్రీహర్ష తనకు కేటాయించిన సీట్‌ లో కూర్చున్నాడు. అతని మీద స్పాట్‌ ఆన్‌ అయింది. దూరంగా 
రేడియోలో... 
ఆకాశవాణి జాతీయ వార్తలు... భారత సాహితీ పుర స్కారాల్లో ప్రతిష్టాత్మక 
జ్ఞానపీర్‌ పురస్కారం ఈ సంవత్సరం తెలుగు వారిని వరించింది. విజయవాడకు 
చెందిన ప్రముఖ నవలా రచయిత కమల మునిపల్లె ని పురస్కారం వరించింది. 
స్వర్ణకమలాలు నవలకు గాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నామనీ, టైమ్స్‌ ఆఫ్‌ 
ఇండియా వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్‌ కుటుంబం ఏర్పాటు చేసిన 
భారతీయ జ్ఞానపీఠం వారు తేలియ జేశారు. వాగ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార 
పత్రం, పదకోండు లక్షల రూపాయల నగదు భోరత ప్రధాని శ్రీమతి ఇందిరా 
గాంధీ చేతులమీదుగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. 
(శ్రీహర్ష పెద్దగా అరుస్తూ టేబుల్‌ మీదున్న పుస్తకాల్ని విసిరి కొట్టాడు.. (లైట్స్‌ అన్నీ వెలిగాయి...) 
తన పెన్నుని విరగ్గొట్టాడు. తను రాసిన కాగితాలు చించేశాడు.. పెద్దగా అరుస్తూ మోకాళ్ళమీద 
కూలబడ్డాడు...) 


: ఒక్క ఆడది.. నా ఇంట్లోనే నాతోనే వుంటున్న ఆడది.. నేను తయారు చేస్తే రచయిత్రి 


అయిన ఆడది... నాకన్నా ముందుగా... నేను కోరుకుంటున్న పురస్కారాన్ని 
పొందిన ఆఢది.. అప్టాల్‌ ఆడది.. ఏడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా రాని 
పురస్కారం ఏడునెలల్లో దానికెలా వచ్చింది. కమలా... (అని పెద్దగా అరిచాడు... కమల 
మెల్లెగా బయటికి వచ్చింది... తల వంచుకొని అకట 


: రా.. దగ్గరకు రా... (దూరంగా నిలబడింది... రమ్మంటుంటే... (అదిరిపడి దగ్గరకు వచ్చింది.) 


ఎలా.. ఇలా ఎలా జరిగింది.? 


: ఏంటి? 

: జ్ఞానపీర్‌ పురస్కారం నీకెలా వచ్చింది? 

శ తెలీదండిీ.. 

: అబద్ధం.. నీకు తెలుసు.. నువ్వు దరఖాస్తు చెయ్యకుండా ఈ పురస్కారం నీకెలా 


వస్తుంది. ఏడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న నాకు రాకుండా అది నీకెలా 
వచ్చింది.? (అంటూ ఆమె జుట్టు పట్టుకొని కోపం ఆమె కళ్ళల్లోకి చూశాడు.. ఆమె వణికి పోతూ...) 


: నిజంగా నాకేం తెలీదండీ.. అసలదేంటో.. దాని వల్ల ఏం ప్రయోజనమొస్తుందో 


117 


స్వర్హకమలాలు (నాటికల సంపుటి) స్వరకమలాలు 
అణ వణ 


కూడా నాకు తెలీదు. అలాంటిది మీకు పోటీగా నేను ఎందుకు దరఖాస్తు 


(య 


(5 6 


(అ gpoaedy 


చేసుకుంటాను. 


: ఏయ్‌... (అంటూ చెంపమీద కొట్టాడు... నాకు పోటీనా... నువ్వు నాకు పోటీనా... 


అదెన్నటీకాదు.. శ్రీహర్షకి పోటీగా ఎవ్వరూ రాలేరు... కానీ నా చేతుల్లో పడాల్సిన 
పురస్కారం నీచేతుల్లోకి వస్తోందంటే తట్టుకోలేక పోతున్నాను. గతంలో 
ప్రయత్నించినప్పుడు విశ్వనాధ సత్యనారాయణ గారు అడ్డుపడ్డారు. పోనీలే 
పెద్దవాడు అని సరిపెట్టుకున్నా.. ఆ తర్వాత మూడేళ్ళకి ఇప్పుడు నువ్వు... నువ్వు 
ఆదే సైంధవుడిలా అడ్డుపడ్డావ్‌.. 


: ఒట్టేసి చెప్తున్నాను. నేను మీకు పోటీ ఎప్పటికా కాను.. 
: ఇప్పుడయ్యావ్‌.. ఈక్షణంలో నాకు నిన్ను చంపెయ్యాలన్నంత కోపంగానూ.. 


కసిగానూ వుంది.. 


: నేను చెయ్యని దానికి మీరనే మాటలు వింటుంటే చావుకూడా చిన్నదిగానే 


వుంది.. నన్ను చంపెయ్యండి.. మీ చేతులతోనే చంపెయ్యండి.. ఆ పురస్కారమూ 


వద్దు... నాకు పేరూ వద్దు.. అసలు నాకీ చదువే వద్దు. హహహహ... (అంటూ పిచ్చి 
పట్టిసీ దానిలా పెద్దగా అరుస్తా. కూలిపోయింది... శ్రీహర్ష కంగారు పడుతూ ఆమెను పిలుస్తూ 
లేపటానికి ప్రయత్ని స్తున్నాడు.. ఆమె లేవలేదు... శ్రీహర్షకు ఏం చెయ్యాలో అర్థంకాలేదు. ఇంతలో 


గిరి, పార్థసారధి ఇద్దరూ కూడా లోనికి స 


: అభినందనలు కమలగారూ... (అని వచ్చి అక్కడి పరిస్థితి చూసి షాక్‌ అయ్యారు.. గిరి, 


పార్థసారధి ఇద్దరూ...) 


థి ఏమైంది ఆమెకి? 
: ఏంలేదు.. పెద్దగా అరిచి పడిపోయింది.. ఏం చెయ్యాలో అర్థంకాక అటూ ఇటూ 


చూస్తుంటే ఇంతలో మీరొచ్చారు. మీరేంటిలా వచ్చారు.? 


: ఆరోజు నేను చెప్పినట్లే మేడంగారికి జ్ఞానపీర్‌ పురస్కారం వచ్చిందికదా... కంగ్రేట్స్‌ 


చెప్పాలని వచ్చాను. 
లు 


: (గిరి కాలర్‌ పట్టుకున్నాడు...) నీకెలా తెలుసు.. తనకి పురస్కారం వస్తుందని... 
: కాలర్‌ వదిలిపెట్టండి శ్రీహర్న... తిరిగి పట్టుకోటానికి క్షణం పట్టదు. మర్యాదస్తుడ్ని 


కనుక నేనాపని చెయ్యట్లేదు. 


: ఏం మాట్లాడుతున్నావయ్యా.. ఆయన ఎవరనుకుం టున్నావ్‌.. 
: నా అభిమానని చెప్పి దానికి అభిమానయ్యాడు.. 
: ఆయన జ్ఞానపీర్‌ కమిటీలో ఒక మెంబర్‌.. ఈ సంవత్సరం జరిగిన ఎంపికల్లో 


“స్వర్ణకమలాలు” పురస్కారం అందుకోటానికి కారణం ఈయనే. 


: (షాక్‌ అయ్యాడు... మెల్లెగా తేరుకున్నాడు... నన్ను క్షమించండి.. మీరని తెలియక మిమ్మల్ని 


118 


స్వర్ణకమలాలు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


పా: 


(యె 


(య 


మొ (6ఈ9 


అవమానించాను. 


డాక్టర్‌ గిరి కమల గారికి ఏమైందో ఒక్కసారి చూడండి... (గిరి కమల నాడి 
పట్టుకున్నాడు. చెక్‌ చేశాడు. శ్రీహర్ష వైపు చూశాడు... శ్రీహర్ష తల వంచుకున్నాడు. గిరి 
అర్ధమైనట్లు తలూపుతూ... పార్థసారధి వైపు తిరిగి..) 


: పార్థ సారధి గారూ.. మీరు కాసేపలా బయట వుంటారా? వీరితో నేను ఏకాంతంగా 


మాట్లాడాలి. 
(పార్థసారధి ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. గిరి సీరియస్‌ గా శ్రీహర్ష వైపు 


కదులుతూ...) 


: చెప్పండి.. మీరేం చేశారు? 
: అదీ.. ఏం లేదు.. ఏదో చిన్న గొడవ వల్ల.. అలా.. 
: ఇక్కడ చూడండి.. మీరు ఆమెని కొట్టిన దెబ్బను బట్టి చూస్తుంటే గొడవ చిన్నది 


కాదు.. చాలా పెద్దదే జరిగింది. 


: అదేంలేదు.. చాలా చిన్న గొడవే.. 
: చిన్న గొడవైతే ఇంత పెద్ద దెబ్బ పడదు... చెప్పండి.. ఇక్కడ నేనూ మీరూ తప్ప 


ఎవ్వరూ లేరు.. తను స్పృహలో లేదు.. (శ్రీహర్ష తల దించుకొని మైమ్‌ లో చెబుతున్నాడు.. 
గిరి వింటున్నాడు.. అంతా విన్నాక గిరి మౌనంగా నాలుగడుగులు శ్రీహర్షవైపు వేసి... అతని 


కళ్ళల్లోకి చూస్తూ... మీరు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా..? 


: నా భార్యని నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను.. అడగటానికి మీకు హక్కులేదు. 
: నిజమే హక్కులేదు.. కానీ బాధ్యత వుంది. ఒక భారతీయుడిగా.. ఒక సోదరుడిగా.. 


కమిటీ మెంబరుగా నేను రచయిత్రిని వ్యక్తి గతంగా కలుసుకుందామని నేను మీ 
ఇంటికి వచ్చాను. అప్పుడే తెలిసింది ఇది నావెలిస్ట్‌ శ్రీహర్ష గారిల్లు అని. అప్పటికే 
మీరు మీ నవలల్ని మాకు పంపటం, మేం వాటిని పరిశీలిస్తున్న సమయంలో మీ 
నవలకు నేను అభిమానిగా మారటం జరిగింది. అదే చనువుతో మీతో మాట్లాడాక 
నేను నిశ్చయించుకున్నాను జ్ఞానపీర్‌ పురస్కారం ఈ సంవత్సరం ఈమెకివ్వాలని.. 
మా కమిటీని నేను కన్విన్స్‌ చేశాను. 


: అసలు ఇంగ్లీషు చదవటం రాయటంరాని ఈమె దరఖాస్తు ఎలా చేసింది. అదీ 


నాకు తెలీకుండా..? 


: తెలుగు తప్ప మరే భాషా రాని ఈమె గురించి మీకు తెలిసి కూడా ఇంగ్లీషు, 


హిందీలో వుండే దరఖాస్తు మరప్పుడు ఎలా చేసిందనుకున్నారు? (శ్రీహర్ష 
ఆలోచనలో పడ్డాడు... అర్థంకావట్లేదు కదా.. అర్థమయ్యేలా చెప్తాను. దానికంటే 
ముందు ఈమెకి విశ్రాంతి ఇవ్వాలి.. అసలే ఆమె వట్టి మనిషి కాదు. 


: ఏమంటున్నారు మీరు... 
: తన కడుపులో మీ ప్రతిరూపం పెరుగుతోందంటున్నాను. నీళ్ళు తీసుకురండి... 


119 


స్వర్హకమలాలు (నాటికల సంపుటి) స్వరకమలాలు 
అణ వణ 


(యో ష్ట్ర 


ర్ట 


(య 


(శ్రీహర్ష నీళ్ళు తీసుకురావటానికి లోనికెళ్ళాడు.) పార్థసారధిగారూ.. మీరు లోపలికి 
రావచ్చు. 


: అయ్యా.. అంతా వినపడక పోయినా కొంత విన్నాను.. జరిగిన గొడవకి కారణం 


నేనే.. అని నాకు అనిపిస్తోంది.. 


: ఇందులో మీ తప్పేంలేదు.. మీరలా వుండండి... (శ్రీహర్ష నీళ్ళగ్లాసు అందించాడు...) 


శ్రీహర్ష గారూ.. దరఖాస్తు ఎవరు పంపారు అని అడిగారు కదా.. ఈయనే.. 


: నువ్వా... పార్థసారధీ.. 
: అవును శ్రీహర్షగారూ.. విషయం ఇది అని చెప్పకుండా ఆమె దగ్గర సంతకాలు 


తీసుకుంది నేనే.. 


: మీకు తెలుసు కదా... ఎన్ని సంవత్సరాల నుంచి నేను జ్ఞానపీఠ్‌ కోసం ఎదురు 


చూస్తున్నానో. 


: తెలుసండీ... కానీ మీ నుంచి ఇటీవలి కాలంలో ఇంతకు ముందు మీరు రాసిన 


స్థాయిలో రచనలు రావటంలేదు. రచనలో నాణ్యత తగ్గింది. పాఠకులూ తగ్గారు. 
అదే సమయంలో కమల గారి నవలలకి ఆదరణ పెరిగింది. స్వర్ణకమలాలు నవల 
ఎన్ని కాపీలు అమ్ముడు పోయాయో మీకు తెలుసా? రెండు కోట్ల కాపీలు.. 
హిందీలో ౩2 కోట్ల కాపీలు, ఆంగ్లంలో పదిహేను కోట్ల కాపీలు అమ్ముడు 
పోయాయి. అదే విధంగా కమల గారు రాసిన “మానసి, “మౌనవీణొ నవలలు 
కూడా అదే విధంగా పాఠకులను ఆకట్టుకున్నాయి. ఆమె ఎదుగుదలను చూసి 
మీరు తట్టుకోలేక మీలో మీరే కుమిలి పోయారు.. అసూయతో రగిలిపోయారు.. 
అప్పటి నుండే మీ రచనలో నాణ్యత తగ్గిపోతోంది. పబ్లిషర్స్‌ మీ రచనలు 
తీసుకోటానికి వెనుకడుగు వేయటం మొదలు పెట్టారు. ఇదంతా కేవలం ఆరు 
నెలల్లోనే జరిగిపోయింది. కమల గారి సృజనాత్మక శక్తి, కాల్పనికత, ఆమె 
తీసుకునే కథావస్తువు, చెక్కే శిల్పం అద్భుతం. అందుకే వారు జ్ఞానపీర్‌ పురస్కారం 
పొందటానికి అన్ని అర్హతలున్నాయని అనుకున్నాను. అప్లికేషన్‌ పెట్టించాను. 
నిజానికి ఆమె దేనిమీద సంతకం పెడుతోందో.. ఎందుకు పెడుతోందో కూడా 
తెలీదు. 


: మా రచనలతో వ్యాపారం చేసుకునే నీకు... తనకి పురస్కారం తెప్పిస్తే 


ఏమొస్తుందిరా..? నీకు తెలుసుగా... నేనెన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నానో.. 


: అవునుసార్‌.. అవును.. నేను మీ రచనల్ని అమ్ముకొని సొమ్ముచేసుకునే వ్యాపారినే.. 


మీరేం చేస్తున్నారూ.. మీరు కూడా మీ రచనల్ని మాకు అమ్ముకుంటున్నారుగా సార్‌.. 
మరి మీది వ్యాపారం కాదా... నేను చేస్తే వ్యాపారం మీరు చేస్తే సమాజోద్ధరణా 
సార్‌.. నిజమే సార్‌ నేను వ్యాపారినే.. కానీ అంతకంటే ముఖ్యంగా సాహిత్య 


120 


స్వర్ణకమలాలు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


(5 6 (5 6 


oO 


(య 


ప్రేమికుడినిసార్‌.. నాకు నచ్చిన సాహిత్యాన్ని నలుగురికీ పంచాలని ఆశపడతాను 
సార్‌. గతంలో మీకు పురస్కారం రావటంకోసం నేనూ తాపత్రయ పడ్డాను సార్‌... 
అప్పుడు మీ రచనలు బాగున్నాయి కనుక. ఇప్పుడు నేను దణ్ణం పెట్టుకుంటాను 
సార్‌. జీవితంలో మీకు ఎటువంటి పురస్కారమూ రాకూడదని... సార్‌.. 
శ్రీహర్షగారూ.. మీకో విషయం చెప్పనా... కమలం స్వచ్చమైన చెరువులోనే కాదు... 
బురదలో వున్నా కూడా దాని విలువ దానిదే... అయితే ఈ కమల స్వర్ణకమలం 
సార్‌. బంగారు కమలం. అలాంటి బంగారు తల్లికి అలాంటి పురస్కారం రావటం 
అవసరమని నాకు అనిపించింది... అందుకే ఇదంతా చేశాను. వ్యాపారం కోసం 
కాదు. సాహితీప్రియుడిగా నా బాధ్యతకోసం. 


: శ్రీహర్షగారూ.. మీరో విషయం మర్షిపోతున్నారు.. ఈ సంవత్సరం మీరు పంపిన 


అప్లికేషన్‌ ఎన్నో స్థానంలో వుందో తెలుసా? 23వ స్థానంలో వుంది. గతంలో మీరు 
పంపిన నవల చదివిన నేను ఈసారి మీరు పంపింది చదువుతుంటే నాకే చాలా 
ఆశ్చర్యమేసింది. ఏమైంది శ్రీహర్షగారికి ఇలాంటి నవల రాశారని.. ఈవిడ వచ్చి 
మీకు పురస్కారాన్ని చెడగొట్టలేదు సార్‌.. మీలో వుండే అహంకారం, అసూయలే 


మీ పతనాన్ని కొనితెచ్చాయి. ఇప్పుడు అర్థమైందిగా.. ( గిరి ఆమె మొహంమీద నీళ్ళు 
చిలకరించాడు.. ఆమె స్పృహలోకి వస్తూనే.. శ్రీహర్షని చూస్తూ.. ) 


: ఏంది యావండీ.. ఏవైందినాకూ.. అందరూ అట్టా నిలబడ్డారు? ఎవురీల్లు..? 

: కమలా... నువ్వేంటి అలా మాట్లాడుతున్నావ్‌... 

: నేనెట్టా మాట్టాడతన్నా యావండీ.. బానే వుండాగా.. 

: కమలా... నన్ను క్షమిస్తావా? నేను నీమీద చెయ్యి చేసుకున్నాను. నీ సంస్కారం 


ముందు నేను దిగజారిపోయి కుసంస్కారిగా మిగిలిపోయాను. 


: దొరగారూ.. సెమించండి.. యావండీ.. మీరేం మాట్టాడతన్నారో.. నాకు ఒక్క 


ముక్కా అర్థం కాటల్లేదు.. నేను తప్పు చేత్తే నన్ను చమించండి.. (చెంపలేసుకోబోతుంటే 
శ్రీహర్ష ఆపాడు.. ఆమె చేతులతో తనే రెండు చెంపలూ వాయించుకున్నాడు. కమల తన 


చేతులు వెనక్కి తీసేసుకుంది.) ఎందుకు యావండీ ఇట్టా సేత్తన్నారు. మీలాటోల్లు 
ఇట్లా సెయ్యచ్చా.. నేను తప్పు సేత్తే నన్ను కొట్టండి.. అంతేకానీ ఇట్లా సెయ్యకు 

లు లు వాలి లు లు 
యావండీ.. (కమల రెండు చేతులు పట్టుకొని తన కళ్ళకి అద్దుకుంటూ...) 


: కమలా... నేనేంటో.. నా స్లితేంటో తెలుసుకున్నాను. అజ్ఞానంలో వున్న నన్ను తిరిగి 
@ ఇ 


జ్ఞానభారతిగా మారి నీ ప్రేమామృత ధారలతో విజ్ఞానాన్ని అనుగ్రహించవా.. 
పసిపిల్లాడిలా నీ ఒడిలో చేరి సంస్కారమనే పాఠాలు నేర్లుకోవాలనుంది.. 
అనుగ్రహించవా.. (అంటూ ఆమె ఒడిలో తలపెట్టాడు... శ్రీహర్న... ) 


: ఏంది యావండీ ఏందేందో సెప్తున్నా.. నాకేం అర్థం కాటల్లేదు. బాధపడకు 


121 


స్వర్హకమలాలు (నాటికల సంపుటి) స్వరకమలాలు 
అణ వణ 


యావండీ.. సిన్నప్పుడు నాకు భయమేత్తే ఇట్టానే మాయమ్మ ఒల్లో పడుకునేదాన్ని.. 


ల 


పు 
గి 


ఇప్పుడు నీకు భయమేత్తందా యావండీ.. నేనూ నిన్ను అమ్మలాగే సూసుకుంటా.. 
పక్కింటావిడ నన్ను గదిలోకి పంపుతా ఇంకా సానా ఇసయాలు సెప్పిందంటే 
ఏందని అడిగారుగా.. మీరు నాకు మొగుడైన మరునిమిసమే నేను అమ్మంత బాగా 
తమర్ష్ని సూసుకోవాలని సెప్పింది. మొగుడుకి ఎప్పుడు ఏది అవసరమో ముందే 
తెలుసుకొని అయన్నీ ఏలకి అందించాలని సెప్పింది.. ఇప్పుడు నాకు అర్థమైంది 
మీకు ఓదార్పు అవసరమని... రండి యావండీ... రండి.. నా ఒల్లో ఇట్టానే పడుకో... 
నేను జో కొడతా.. నిద్రపట్టిద్ది...భయాలన్నీ నిద్రలోనే పోతాయ్‌.. నిద్రలేసి 
రాసుకోండి.. (అంటూ లాలిపాట హమ్‌ చేస్తుండగా.. వారిద్దరి మీదా స్పాట్‌ ఆన్‌ అయింది... 
గిరి, పార్థసారధి మీద మరోస్పాట్‌ ఆన్‌ అయింది.) 


: మనోకమలం స్వచ్చమైనప్పుడు ఆ మనిషి స్వర్ణకమల మౌతాడు. అలాంటి 


స్వచ్చమైన మనసులు పసిపాపల్లో మాత్రమే వుంటుంది. సహజంగానే స్వచ్చమైన 
మనసు కలిగిన కమల స్వర్ణకమలమే.. అయితే తనలోని అరిషడ్వర్గాలను త్యజించి 
పసిపాపలా మారిన శ్రీహర్ష కూడా ఇప్పుడు స్వర్ణకమలమయ్యాడు. వీరిద్దరూ 
స్వర్ణ కమలాలుగా మనముందు నిలబడ్డారు. 


: మరి ఆమె పరిస్థితేంటి డాక్టర్‌... ఎప్పటికీ అలాగే వుండిపోవాల్సిందేనా..? 
@ 


గతంలోకి వెళ్ళిన ఆమె మనసు ఏ వర్తమానంలోకి రాదా... 


: ఏదో ఒక రోజు తిరిగి ఆమె వర్తమానంలోకి రావచ్చు... రాకపోనూ వచ్చు. స్వచ్చమైన 


స్వర్ణకమలాలుగా వున్న వీరిని ఇలాగే వుండనిద్దాం.. ఎలాంటి అరమరికలూ 
లేకుండా వీరి జీవితాన్ని ప్రశాంతంగా సాగిపోయేలా చూడాలని ఆ భగవంతుని 
కోరుకుంటూ... నా వంతుగా ఏ పురస్కారకోసం ఇంత రాద్దాంతం జరిగిందో ఆ 
పురస్కారం ఇచ్చి వీరి జీవితకాసారంలో తిరిగి అలజడులు లేపటం ఇష్టంలేక 
ఈ సంవత్సరం జ్ఞానపీర్‌ పురస్కారం వేరేవారికి కేటాయించేలా కమిటీని నేను 
ఒప్పిస్తాను. 


: ధర్మమేనంటారా? 
: న్యాయం అంటాను. సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి అది మారుతుంటుంది. 


ఇప్పటికిదే న్యాయం అని నాకు అనిపిస్తుంది వీరి సుఖం కోరుకుని వీరినిలాగే 
వుండనిద్దాం... 


0.8: సంవత్సరం తెలుగు వారికి రావాల్సిన జ్ఞానపీర్‌ పురస్కారం వేరే భాషకి దక్కింది. 


విశ్వనాధ సత్యనారాయణ గారు రాసిన రామాయణ కల్పవృక్షం 1970 లో 
పురస్కారాన్ని పొందితే... 1988లో డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి గారి వరకూ 
ఒక్క తెలుగు కవి కూడా పురస్కారాన్ని పొందలేకపోయారు. కాగా 2012 లో 


122 


స్వర్ణకమలాలు స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 
తెలుగు వారైన రావూరి భరద్వాజ గారు ఇటీవలి కాలంలో జ్ఞానపీఠ్‌ పురస్కారం 
పొందారు. ఇది నాకున్న పరిధిలో నేను సేకరించిన, విన్న కొన్ని కథనాల 
ఆధారంగా చరిత్రకి ఎక్కని రెండు “స్వర్ణకమలాల” కథ. 
శుభం 


123 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) సా..విరహే 


సా విరహ... 


కథాసంగ్రహం 

రాధ, కృష్ణ ఇద్దరూ అన్యోన్యమైన దంపతులు. వీరిద్దరికీ పెళ్ళయి చాలా కాలం 
అయినా కూడా సంతానానికి నోచుకోలేదు. ఈ విషయమై కృష్ణని రెండో పెళ్ళి 
చేసుకోమని అటు కృష్ణ తల్లితండ్రులు బలవంతం చేస్తుంటారు. రాధ కూడా కృష్ణని 
మరో పెళ్ళి చేసుకోమని చెబుతుంటుంది. అయితే రాధమీద వున్న ప్రేమతో కృష్ణ మరో 
పెళ్ళికి అంగీకరించడు. దీంతో కృష్ణ తండ్రి విసిగిపోయి అటు రాధ ఇంటి నుండి కానీ, 
తన ఇంటి నుండి రాకపోకలుండవనీ, వంశాంకురం కలిగితేనే తమని సంప్రదించమనీ 
కరాఖండిగా చెబుతాడు. 

కొంతకాలానికి రాధకి నలతగా వుండి రమేష్‌ నాయుడు హాస్పిటల్‌ కి 
వెల్తుంది. ఆ హాస్పిటల్‌ వారు రాధకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్‌ చేస్తారు. దీంతో వారి ఆనందానికి 
అవధులుండవు. అయితే రమేష్‌ నాయుడు మరుసటి రోజు ఉదయాన్నే వారింటికి వచ్చి 
రిపోర్టులు మారిపోయాయని రాధ గర్భవతి కాదని రాధ అనే వేరే పేషంట్‌ రిపోర్టు 
ఆమెకిచ్చి పంపారని... దీంతో వేరే డాక్టర్‌ ఈమెకి రిపోర్టు చూసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్‌ 
చేసిందనే నిజాన్ని చెప్తాడు. దీంతో ఆ దంపతుల ఆనందం ఆవిరైపోతుంది. అటుపై 
రమేష్‌ నాయుడు రాధ కడుపులో బిడ్డకాదు కేన్సరు గడ్డ వుందని. అడ్వాన్స్‌ స్టేజీలో 
వుందని. తను ఎక్కువ కాలం బతకదని చెబుతాడు. 

రాధకి ఈ విషయం తెలీకూడదని రమేష్‌ ని కృష్ణ బ్రతిమాలతాడు. కానీ 
కొంతసేపటికే తెలివిగల రాధ విషయాన్ని తెలుసుకుంటుంది. దీంతో ఆ దంపతుల మధ్య 
వున్న ఆనందం పూర్తిగా మాయమై విషాదం చోటు చేసుకుంటుంది. తన ఎంతగానో 
ప్రేమించే భర్త తను లేకపోతే ఏమైపోతాడో అన్న దిగులు రాధని పట్టి వేధిస్తుంటుంది. 
కృష్ణ తన భార్యకి సేవలు చేస్తుంటాడు. రాధ తీసుకునే నిర్ణయం ఏంటి? దానికి 
కృష్ణ అంగీకరిస్తాడా లేదా... అనేది తెలుసుకోవటానికి నాటిక మొత్తం చదువుతారని 
ఆకాంక్షిస్తున్నాను. 


124 


సా..విరహే స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


సా..విరహే...! 
(సాంఘిక నాటిక) 
దర్హకత్సం : విద్యాధర్‌ మునిపల్లె 


పాత్రలు - పాత్రధారులు 


1. కృష్ణ శ్రీని భాష, సూర్య 
2. రమేష్‌ విద్యాధర్‌ మునిపల్లె 
3.రాధ సరిత, మాధవి 
4.మేకప్‌ పరమేష్‌ 

5.సెట్‌ అండ్‌ లైటింగ్‌ అనిల్‌ 

6.మ్యూజిక్‌ లీలామోహన్‌ 


నాటిక రచన వెనుక 
ఈ నాటికను నేను రాయటం వెనుక రాధా,కృష్ణుల మధ్య వున్న అమర ప్రేమని ఎందుకో 
ఆవిష్కరించాలనిపించింది. అయితే రాధాకృష్ణుల జీవితంలో ప్రేమ ఎంత వుందో 
విషాదమూ అంతే వుంది. ఒకటవ్వాలను కున్న వారి ప్రేమ ప్రేమగానే మిగిలిపోయింది. 
కాలం వారి జీవితంతో ఆడుకుంది. అలా ఆలోచిస్తూ రాధాకృష్ణల పాత్రలను సోషలైజ్‌ 
చేస్తూ.. కాలం పాత్రను డాక్టర్‌ రమేష్‌ నాయుడు గా మలచటం జరిగింది. 
అటుపై ఈ పాత్రలను తీసుకొని వాటిమధ్య ఒక కధను అల్లి... సహజంగానే కథానాయకుడికి, 
కధానాయికకూ కష్టాల్ని కలిగించటం... ఆ కష్టాలనుండి వారు గట్టెక్కటంతో కథ 
ముగుస్తుంది. కానీ నేను అనుకున్న థీమ్‌ ప్రకారం రాధాకృష్ణుల ప్రేమ సఫలం కానీ వారు 
అనుకున్న వైవాహిక జీవితం మాత్రం దుఃఖాంతమే.. అన్న దాన్ని అనుసరించి కథని నేను 
దుఃఖాంతం చేయాలి. 
అలా ఆలోచించే ఈ నాటికలో రమేష్‌ పాత్రను తీసుకొచ్చి కథలో మలుపులు తిప్పటం 
జరిగింది. నాటికను ఆసాంతం ఆస్వాదిస్తారని ఆకాంక్షిస్తున్నాను. 


125 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) సా..విరహే 


సావిరహే...! 


(లైట్లు డిమ్‌ గా వున్నాయి. రాధ సోఫాలో కూర్చొని నిద్రపోతోంది. వెనుక నుండి 
మంద్రంగా సావిరహే తవ దీనారాధా అనే పాట వస్తుంది. కృష్ణ ల్యాప్‌ టాప్‌ బ్యాగ్‌ 
తోలోపలికి వస్తాడు. రాధకృష్ణ వచ్చింది నిద్రలో వుండటం వల్లగమనించలేదు. 
కృష్ణ రాధ నిద్రని భంగం చెయాలని కూడా అనుకోలేదు. వెండి వెన్నెలలో రాధ 
అందాన్ని తనివితీరా చూస్తున్నాడు. అలా ఆమె మోకాలిపై తన తలనువుంచి 
చూస్తుండిపోయాడు. అలాగే నిద్రలోకి జారుకున్నాడు. లైట్లు ఆరిపోయి స్పాట్‌ 
ఆన్‌ అయింది. రాధ పూలు కట్టుకుంటూ కూర్చుంది. వెనుక నుండి అమ్మపాట 
వస్తోంది. రాధ తనలో తనే మురిసిపోతోంది. మెల్లిగా అన్ని లైట్లు వెలిగాయి. 
కృష్ణ లోపలి నుండి రెడీ అయ్యి తన బెడ్‌ రూమ్‌ లోంచి బయటికి వచ్చాడు. 


రేడియో ఆఫ్‌ చేశాడు.) 


కృష్ణ : ఐపాడ్‌ జనరేషన్‌ లో కూడా రేడియో పాటలు వింటున్నావేం 
రాధా..! 

రాధ : ఏమోనండీ.. నాకు రేడియోలో వింటేనే పాటలు విన్నట్లుంటుంది. 
! అది సరే ఏంటీ కృష్ణుడు పూలరంగడిలా తయరాయ్యాడు. 
గోపికల కోసమా? 

కృష్ణ : అవును.. ! బందావనంలో రాధ నాకోసం ఎదురుచూన్తోంది.. 
వెళ్ళద్దూ.. 

రాధ : ఏరాధ 

కృష్ణ : ఈరాధే.. 

రాధ : ఎప్పుడూ.. 

కృష్ణ : ఎప్పుడూ... 

రాధ : మరిది బృందావనం కాదే.. 

కృష్ణ : ఎవరన్నారు? రాత్రి నీకో గుడ్‌ న్యూస్‌ చెప్పాలని ఇంటికొచ్చానా? 


ఇదిగో ఇక్కడే.. ఇదే ఫోజులో నాకోసం ఎదురుచూసీ.. చూసీ.. 
అలసిపోయి అందంగా నిద్రపోతున్నాన్‌.. ఆ కిటికీలోంచి 
పున్నమి చంద్రుడు తన వెండి వెన్నెలతో ఈ గదంతా నింపేశాడు. 
ఆ వెన్నెల వెలుగులో నీ మొహం ఆ చంద్రునికే పోటీపడేలా 
ప్రకాశిస్తోంది. కిటికీలోంచి వీచే చల్లని తెమ్మెరకి నీ ముంగురులు 
నుదిటిపై నాట్యం చేస్తున్నాయి. నీ అందాన్ని ఆస్వాదిస్తూ నేను 
ఇదిగో ఇక్కడే... ఇలాగే కూర్చొని చూస్తుండిపోయా.. నీ సౌందర్యం, 
126 


సా..విరహే 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


ఆ సౌందర్యానికి గుభాళింపులు తెచ్చిన గుండుమల్లెలు 


రాధ : 


నాకు మత్తెక్కిస్తుంటే... ఇక్కడే, ఇలాగే నీ పాదాలమీద నా 
తలవంచి అమరసుఖాన్ని అనుభవిస్తూ కళ్ళుమూసుకున్నాను. 
నిద్రలేచేసరికి నేను మన బెడ్‌ రూమ్‌ లో బెడ్‌ మీదున్నా.. 

ఇదా రాత్రంతా మీరు చేసింది. అయినా పెళ్ళాం కాళ్ళమీద 
మొగుడు తలపెట్టటమేంటండీ.. 


షః: ss మొగుడు తలపెట్టటమేంటో నాకూ తెలీదుకానీ, 


నేను మాత్రం అనంతమైన ప్రేమను అందించే నా ప్రేమదేవత 
పాదాలపై తలవుంచాను. దేవతకి దాసుడు అంతకన్నా ఏం 
ఇవ్వగలడు చెప్పు. (రాధ వంగి కృష్ణ తలపై ముద్దు పెట్టుకుంది.) దేవి 
అనుగ్రహం. 


రాధ : నేను అదృష్టవంతురాలినండీ.. మీ గుండెల్లోనే కాదు, మీ 
శరీరంలో సగభాగమే కాదు.. మీ తనువంతా నన్ను నింపేసుకొని 
ఆ అర్హనారీశ్వరునికంటే అగ్రస్థానంలో మీరున్నారు. (అతని 
పాదాలమీద వాలింది.) 

కృష్ణ : రాధా..! (ఆమెని పైకి లేపి) రాధ స్థానం అక్కడ కాదు. ఇక్కడ..! (తన 
గుండెలకు హత్తుకున్నాడు) ఈ కృష్ణుని గుండెలపై.. 

రాధ : ఈజన్మకి నాకింకేం కావాలి? 

కృష్ణ : నాకు మాత్రం జన్మజన్మలకీ నువ్వేకావాలి. (వివాహ సమయంలో వచ్చే 
ధర్మేయ, అర్లేయ, కామేయ,మోక్షేచ నాతిచరామి అన్నవేదం వినిపిస్తుంది.) 

రాధ : ఇందాకేదోగుడ్‌ న్యూస్‌ అన్నారు. 

కృష్ణ : అదా.. నన్ను మా ఫార్మాకంపెనీవారు టీమ్‌ మేనేజర్‌ గా ప్రమోట్‌ 
చేశారోయ్‌.. 

రాధ : (అతని కౌగిలినుండి విడిపోతూ..) అవునా..? 

కృష్ణ : అవును. 

రాధ : నేనూ రాత్రి నుంచి మీకో గుడ్‌ న్యూస్‌ చెప్పాలని వెయిట్‌ చేశా..! 
అలా వెయిట్‌ చేస్తూ నిద్రపోయా..! 

కృష్ణ : ఏంటోఆగుడ్‌న్యూస్‌..! 

రాధ : మనిద్దరి మధ్యలోకీ ఒకరు రాబోతున్నారు. 

కృష్ణ : మనిద్దరి మధ్యలో క్రీ వచ్చే ధైర్యం ఇదరికే వుంది. ఒకరు మా 


నాన్న. మరొకరు మీ చిన్నాన్న.. మూడేళ్ళుగా మాటల్లేవు కాబట్టి 
మా నాన్నరాడు. మా నాన్నని కాదని వచ్చే ధైర్యం మీ చిన్నాన్న 


127 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) సా..విరహే 


చెయ్యడు.. మరెవరొస్తున్నట్లూ.. 


: అబ్బా మెడికల్‌ మార్కెటింగే తప్పమీకేం తెలీదు.. 
. తెలిసేలా నువ్వు చెప్పచ్చుగా.. (ముద్దుచేస్తూ..) 


ఆఫీసువాళ్ళే కాదు... నేను కూడా మీకు ప్రమోషన్‌ ఇచ్చాను.! 
మ |! ఆ షయం చెబ్దామనే రాత్రంతా ఎదురు చూశాను. 


ష్ట్ర : నిజంగానా? (రిపోర్టు తీసి కృష్ణ చేతికిస్తుంది. కృష్ణ ఆ రిపోర్టు చూసి 


ఆనందంగా) ఈ రిపోర్టు... 


: నాదేనండీ.. రెండు నెలలుగా కడుపులో ఏదో బరువుగా 


అనిపిస్తోంది. వికారంగా అనిపిస్తుంది. అపుడపుడూ తిన్నదంతా 
వాంతైపోతోంది. చాలా అనీజీగా వుండి మాపెద్దమ్మ కొడుకు డాక్టర్‌ 
రమేష్‌ నాయుడు దగ్గరికి వెళ్ళాను. స్కానింగ్‌ తీయించి ఈ రిపోర్ట్‌ 
చేతికిచ్చాడు. 


ష్ట్ర : రాధా.. నాకు ఆఫీసులో వచ్చిన ప్రమోషన్‌ కంటే ఇదెంత 


ఆనందంగా వుందో తెలుసా? ఈ క్షణంలో నిన్ను ఎత్తుకొని గిరగిరా 
తిప్పి ముద్దులతో ముంచెయ్యాలనుంది. 


: రాతైతే.. అడ్డు చెప్పేదాన్ని కాదు.. 

; ఇప్పేటికీప్పుడు రాత్రైతే ఎంతబాగుంటుందో కదా.. 

: అడగ్గానే చీకటి పటపోతుందా ఏంటి? 

. కళ్ళుమూసుకుంటే చీకటి పడుతుందిగా.. 

: పోండిీ.. 

ష్ట్ర : రాధా.. నువ్విలారా.. కూర్చో.. ఇంతకాలం ఏ అసంతృప్తి మనల్ని 


కృంగదీసిందో దాన్ని మనం సగర్వంగా ఎదిరించి గెలిచాం.. 

ఇప్పటీ వరకూ నీలో నా ప్రియురాలిని చూసుకున్నాను. ఈ క్షణం 
నుంచినా ప్రతిరూపాన్ని మోస్తూ మాతృత్వాన్ని పొందిన నీలో 
పరిపూర్ణమైన స్తీ సి మూర్తిని చూస్తున్నా ను. 


రాధ : యావరిడీ.. వెరేటనే మావయ్యకి ఫాన్‌ చేసి చెప్పెయ్యండి.. రాధ 
ఇక గొడ్రాలు కాదు... ఓ బిడ్డకి జన్మనివ్వ బోతోంది.. మీ వంశాన్ని 
నిలబెట్టబోతోందనీ చెప్పండీ... 

కృష్ణ * రాధా.. 


ధ : అవునండీ... వంశానికి ఒక వారసుడ్ని ఇవ్వలేక పోతున్నానని 


మీ నాన్నగారు మిమ్మల్ని మరో పెళ్ళి చేసుకొమ్మని బలవంత 
పెడుతున్నా.. నా మీద ప్రేమతో ఆయన్నీ ఎదిరించి మీలో మీరు 
128 


సా..విరహే 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


చిత్రవధ అనుభవించిన క్షణాలు నాకింకా గుర్తున్నాయి. నన్ను 


గొడ్రాలన్నారన్న బాధకంటే, నావల్ల మీరు మీ నాన్నగారితో ఎన్నో 
మాటలు అనిపించుకున్నందుకు ఎక్కువ బాధపడానండిీ.. 
పిల్లలు పుట్టకపోవటం మన తప్పా... అది దేవుడి చేతిలో వుంది. 
ఇప్పటికి ఆయన అనుగ్రహం కలిగింది. వెంటనే ఫోన్‌ చేసి మీ 
నాన్నకి చెప్పండి. వంశం మీతో ఆగిపోలేదని.. మరొక అంకురం 
నా కడుపులో ఊపిరి పోసుకుంటోందని. 


ష్ట్ర : రాధా.. నీ కవన్నీ.. (రాధ తెలుసన్నట్లు తలూపుతూ... అంత బాధని 


గుండెల్లో దాచుకున్నానన్న ఫీలింగ్‌ ఇస్తుంది.) మీ ఆడవాళ్ళు ఎంత 
గొప్పవాళ్ళోయ్‌.. గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతుంటే.. 
ఆ బాధ లావాలా మీ గుండెల్ని దహీంచేస్తుంటి.. లోలోపల 
చిత్రవధ అనుభవిస్తూ మొహంలో చిరునవ్వుని వరంగా మాకు 
అనుగ్రహిస్తున్నారు.. రియల్లీ ప్రొడ్‌ ఇట్‌ ఫర్‌ ఉమెన్‌ నేచర్‌... 


; మీ నాన్నకి ఫోన్‌ చెయ్యండి.. 
ష్ట్ర : నాతో ఆయన మాట్లాడ్డం మానేసి మూడేళ్ళయింది. 


మాట్లాడతాడంటావా? 


: విషయం తెలిస్తే తప్పకుండా మాట్లాడతారు. ముందు ఫోన్‌ 


చెయ్యండి.. 


ష్ట్ర : సరే.. (సెల్‌ తీసుకొని ఫోన్‌ చేస్తాడు.) నాన్నా.. నేను కృష్ణని..(అవతల ఫోన్‌ 


కట్‌ చేశాడు.) ఫోన్‌ కట్‌ చేశాడు రాధా.. 


| మళ్ళీ టై చెయ్యండి. 
ష్ష్ర : (మళ్ళీ చేశాడు) నాన్న.. మీ మాట వినలేదని మూడేళ్ళుగా నాతో 


మాట్లాడం మానేశావ్‌..(ఫోన్‌ కట్‌) ఆయన నాతో మాట్లాడడు... 


: ఇంకోసారి టై చెయ్యండి.. 
ష్ట : నాన్నా.. రాధ నిన్ను తాతని చేస్తోంది. హలో.. నాన్నా. లైన్లో 


వున్నావా.. అవునునాన్నా.. నువ్వు తాతవు కాబోతున్నావ్‌. 
ఇదిచెప్పాలనే ఇందాకటి నుంచి ఫోన్‌ చేస్తున్నాను. నువ్వు కట్‌ 
చేస్తున్నావ్‌... ఆ.. ఇస్తున్నా. 


: మావయ్యా... నాకు తెలుసు మావయ్యా... అయ్యయ్యో... మీరు 


పెద్దవాళ్ళు.. అలా మాట్లాడకూడదు. మీకు కోపం నామీద కాదు.. 
వంశాకురం కలగలేదనే మీ ఆవేదన... నేను అర్ధం చేసుకోగలను. 
అలాగే. 

129 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) సా..విరహే 


కృష్ణ న్‌ 


రాధ : 


(ఫోన్‌ తీసుకొని నువ్వు వెంటనే వచ్చెయ్‌... అబ్బా.. ఎప్పుడూ 
వుండే పాలంపనులేగా.. సరే.. సరే..! నువ్వు ఏమాత్రం ఆలస్యం 
చెయ్యకుండా బయళల్టేరు. వస్తూ వస్తూ మావయ్యని కూడా 
తీసుకురా.. అబ్బ ఇస్తున్నా నుండు... (ఫోన్‌ రాధకిస్తాడు) 

హలో.. బాబాయ్‌.. అవును.. మన రమేష్‌ అన్నయ్యే... నిన్న వాడి 
హాస్పిటల్‌ కి వెళ్తే టెస్టులు చేసి కన్ఫర్మ్‌ చేశాడు. ఈ సమయంలో 
ఏ ఆడపిల్లకైనా అమ్మ దగరుంటే బాగుంటుందనిపిస్తుంది. నాకు 
అమ్మైనా, 'నాన్నైనా నువ్వే కద బాబాయ్‌.. నాకు నిన్ను చూడాలని 
వుంది. వస్తావుగా.. ఆ.. ఆ.. ఇస్తున్నా. 


ష్ష్ర : అలాగే నాన్నా.  కాలుకిందపెట్టనివ్వను..  రాధనెలా 


చూసుకుంటానో నీకు తెలీదా..? అలాగే. వుంటాను.! పంటకి 
తెగులు పట్టిందట, పురుగుమందు కొట్టించి... మూడు రోజుల్లో 
బయల్లేరి వస్తానన్నాడు. రేపు ఊరందీరికీ బంతి భోజనాలు 
పెడతోడట.. 


; యావండీ.. నాకు చాలా ఆనందంగా వుందండీ.. (రాధ కన్నీరు 


కారుస్తుంటే కృష్ణ కన్నీరు తుడుస్తాడు) 


ష్ణ: ఛఛ.. ఏంటిది.. చిన్నపిల్లలా.. ఎందుకా కన్నీరు? 
ధ : మూడు సంవత్సరాలుగా మాటలేలేని మనుషులు ఒక్కసారిగా 


మాట్లాడేసరికి మనసు తేలికైంది. ఇన్నాళ్ళూ గుండెల్లో 
పరుచుకున్న బాధ వారి పలకరింపుతో కరిగి కన్నీరై ఇలా.. (రాద 
మెల్లెగా తేరుకుంది.) అది సరే.. మీకెవరు కావాల” అమ్మాయా..? 
అబ్బాయా..? 


ష్ట్ర : (కృష్ణకూడా మామూలు స్థితిలోకి వచ్చేస్తూ...) నాకా... చెప్పే స్తున్నా.. 


చెప్పెస్తున్నా.. 


: అబ్బ.. చెప్పండీ. 

: ఇంతే అందంగా.. ఇంతే తెలివితేటలతో బుజి పాపాయి కావాలి. 
; ఎందుకంట? నాకు మాత్రం ఇలాంటి చిన్ని కృష్ణుడే కావాలి 

: అమ్మాయే.. 

; అబ్బాయే.. 

: అమ్మాయే.. 

; అబ్బాయే.. 

: సర్లే. ఒక పనిచెయ్‌.. ఒకేసారి ఇద్దర్నీ కనెయ్‌.. ఒకళ్ళు నీకు, 


130 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


ఒకళ్ళు నాకు.. 


: అమ్మో. ఒకేసారి ఇద్దరా.. నా వల్ల కాదు బాబూ. 
: రాధా.. ఆ దేవుడు నవమాసాలూ మోసి పిల్లల్ని కనే అదృష్టం 


తల్లికే ఇచ్చాడు.. కానీ మా మగాళ్ళక్కూడా ఇస్తే ఎంత బాగుండు.. 


; ఎందుకంటా.? 
ఎందుకేంటి? నీ బదులు ఆ బిడని నేనేమోసి, నేనే నొప్పులు 


అనుభవించి బిడ్డని కని నీ చేతిలో పెట్టేవాడిని... 

దేవుడు అలా ఎందుకు చేశాడో తెలుసా? బిడ్డని తొమమిది నెలలే 
మా ఆడవాళ్ళు మోసి బరువు దించేసుకుంటే, జీవితాంతం వాడి 
బరువు బాద్యతలు మోయాల్సింది తండ్రే కనుక. అందుకే కాన్పు 
కష్టం మాత్రమే మాది.. వాడి ఎదుగుదలకోసం పడే కష్టమంతా 
మీదే.. తండిది.. 


నై: (ఆప్యాయంగా భార్యని చూస్తూ..) రాధా.. 
ధ : ఇంతకి పుట్టే బిడ్డని పెద్దయ్యాక ఏం చేస్తారు? నాలా టీచర్ని 


చేస్తారా? మీలా ఎరిబిఏ చేయిస్తారా? 


ష్ట్ర : అమ్మాయి పుడితే డాక్టర్ని చేస్తా. అబ్బాయి పుడితే ఇంజనీర్ని 


చేస్తా.. నాకు తెలుసు బంగారు తల్లే పుడుతుంది డాక్టరవుతుంది. 


: ఏం కాదు బుజ్జి కృష్ణుడే పుడతాడు... (ఇద్దరూ నవ్వుకుంటుండగా కృష్ణ 


సెల్‌ రింగవుతుంది) 


ష్ష్ర : హలో.. అవును ఇంట్లోనే వున్నాను. ఏంటి విషయం? వన్‌ మినిట్‌.. 


రాధా! వెళ్ళి టిఫిన్‌ రెడీ చెయ్‌.. అర్జంటుగా ఆఫీసుకెళ్ళాలి. 


: ఈరోజు సండేనేగా.. 
ష్ట్ర : ఆఫీస్‌ నుంచి ఫోన్‌. అర్జంటుగా వెళ్ళాలి. మార్కెటింగ్‌ ఛీఫ్‌ ఫోన్‌ 


చేశారు. (రాధ అర్ధం చేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. రమేష్‌ వస్తాడు. కృష్ణ 
రమేష్‌ ని చూస్తూనే షాక్‌ అవుతాడు... ) అదేంటి బావా ఇప్పుడే ఫోన్‌ చేసి 
అప్పుడే వచ్చేశావ్‌.. 


: రాధా. 
; (లోపలికి చూపిస్తూ..) ఎందుకు తనని లోపలికి పంపించ మన్నావ్‌? 

: చెప్తానురా.. నిన్న రాధ నా హాస్పిటల్‌ కి వచ్చింది. 

: యా యా.. నాకు చెప్పింది. టెస్ట్‌ చేసి తను కన్సీవ్‌ అయిందని 


చెప్పావటగా.. 


: ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. రాధని నువ్వు ఇక నుంచి 


131 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) సా..విరహే 


చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.. 


: నీకుతెలీదాబావా.. నేను రాధని ఎలా చూసు కుంటానో.. 
: తెలుసు.. కానీ .. డాక్టర్‌ గా నేను నీకు ఒక విషయం చెప్పాలి. 


నువ్వు కొంచెం ప్రశాంతంగా కూర్చో... రాధ చెప్పిన సిన్టుమ్స్‌ ని బట్టి 
తనకి కొన్ని టెస్టులు రాశాను. అర్హంటుగా ఆపరేషన్‌ వుండి నేనీ 
థియేటర్‌ లోకి వెళ్ళాను. ఆ టైంలో నా ఓపీ వేరే డాక్టర్‌ చూస్తోంది. 


:; అయితే.. 
: నువ్వు కూరొ.. రాధ అని వేరే పేషెంట్‌ రిపోర్టులు మన రాధకిచ్చి 


పంపించారు. అవి చూసిన ఆ డాక్టర్‌ మన రాధకి పైగ్నెంట్‌ అని 
కన్ఫర్మ్‌ చేసింది. 


: ఏంటి నువ్వు మాట్లాడుతోంది.. 
: రాధ గర్భవతి కాదు.. ఎప్పటికీ కాలేదు కూడా... 
ష్ట్ర : ఇప్పటివరకూతనుతల్లికాబోతోందని ఎంతసంబరపడిపోయిందో 


తెలుసా.. ఇన్నేళ్ళూ తను ఎదుర్కొన్న అవమానాలన్నీ ఎదిరించి 
గెలిచానని ఎంతో సీకందిం6ద ఇంతకు ముందే మా నాన్నకి 
ఫోన్‌ చేసి చెప్పాం. రాధ గర్భవతిని.. మీకు మాత్రం తెలీదా..? 
పిల్లల విషయంగా మా నాన్న ఎంత పట్టుదలగా వుంటాడో.. 
ఆయన చెప్పినట్లు వేరే పెళ్ళిచేసుకోలేదని మూడేళ్ళుగా మామధ్య 
మాటలు లేవు. 


; అవన్నీనాకు తెలుసు.. కానీ.. 
; ఇంకా కానీ అంటావేంటి? ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధ 


పరిస్థితేంటి? రేపు మా నాన్నొస్తే ఎంత గొడవ “జరుగుతుందో 
తెలుసా? మా నాన్న ఊరికే వుండడు. ఈ పాటికి ఊరంతా 
బంతిబోజనాలు పెడుతున్నానని చాటింపేసి వుంటాడు. 
అది అబద్ధమని తెలిస్తే పయవుకోసం పాకులాడే వ్యక్తి. ఏం 
చేసుకుంటాడో... ఊహించటానికే భయంగా వుంది. 


: టైటూ అండర్‌ స్టాండ్‌ మీ కృష్ణ.. అదేదో పారపాటున రిపోర్ట్స్‌ మారి 


అలాజరిగింది. ఐయాం సార్‌. 


ష్ష్ర : సారీ.. ఒక్కమాట.. సారీ... డాక్టర్లు. మీపాటికి మీరు చెప్పేస్తారు... 


మాలాంటి వాళ్ళ ఎమోషన్స్‌ అన్నీ మీ సారీతో కొట్టిపారేస్తారు.. 


, నన్ను అర్ధం చేసుకో కృష్ణా. ఈ విషయానికే నువ్విలా 


ఫీలవుతున్నోవ్‌.. పంతు ముఖ్యమైన విషయం నీకెలా 
132 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


చెప్పాలో నాకు అర్ధం కావట్లేదు. 

కృష్ణ : అంతకన్నా ముఖ్యమైన విషయమా..? 

రమే : అవునురా..? ఇది చాలా ముఖ్యమైన విషయం.. చెప్తే నువ్వెలా 
రియాక్టవుతావో అని ఆలోచిస్తున్నాను. 

కృష్ణ * ఏంటది? 

రమే : నీకుతెలుసు... నాకు నాచెల్లెలు సత్యకంటే.. నా చిన్నమ్మకూతురు 
రాధంటేనే ఎక్కువ ఇష్టం. తనతోనే నేను ఎమోషనల్‌ గా 
కనెక్టయ్యాననీ.. అలాంటీది రాధకి. 

కృష్ణ : రాధకీ.. 

రమే : రాధకీ... నిన్న స్కానింగ్‌ తీయించాక వచ్చిన రిపోర్ట్స్‌ చూసి.. 

కృష్ణ : రాధకి ఏమైంది? 

రమే : చెప్తాను కృష్ణా... ముందు నువ్వలా కూర్చో... (కృష్ణని కూర్చోపెట్టి రిపోర్ట్‌ 
చేతిలో పెట్టాడు. కృష్ణ ఆ రిపోర్ట్స్‌ చదువుకుని షాకయ్యాడు... అతన్ని స్పృహలో 
తెప్పించాడు.) 

కృష్ణ : ఏంటిదంతా..? 

రమే : నిజం.. 

కృష్ణ. :. నేను నమ్మను, 

రమే : నమ్మాలిరా.. నమ్మితీరాలి.. 

కృష్ణ : ఇవినా రాధ రిపోర్స్‌ కావు.. ఎవరివో. 

రమే : కాదురా.. అవి రాధరిపోర్డే... 

కృష్ణ : బావా.. (చొక్కా పట్టుకున్నాడు..) ఇవి అబద్దమని చెప్పు.. 

రమే : అబదం.. ఇదంతా అబద్ధం.. అయితే చాలా బాగుండని నాకూ 
అనిపీస్తోంది.. నేను చెప్పగానే నిజం అబద్ధం అవ్వదుగా.. అవి.. 
(రాధరిపోర్టులే అని అభినయిస్తాడు..) 

కృష్ణ : చెలాకీగా తిరిగే రాధకిలాటి వ్యాధి.. 

రమే : కోటిమందిలో ఒకరు మాత్రమే ఇలా వుంటారు. నిజానికి రాధ 
ఇంతకాలం ఎలా బ్రతికిందో నాకే అర్ధమవ్వటేదు. రాధకి తన 
కండిషన్‌ తెలీదు. 

కృష్ణ : తెలీకూడదు కూడా.. తెలీకూడదు.. 

రమే : కష్టంరా.. ఏదోకరోజు తనకి తెలిసే తీరుతుంది. తనేదో నార్మల్‌ 


గా వచ్చే కడుపునొప్పి అనుకుంటుంది. టెస్ట్‌ చేశాక నాకు డౌట్‌ 


ల 


వచ్చింది. అందుకే తనకి నేను స్కానింగ్‌ ప్రిఫర్‌ చేశా.. ఆ రిపోర్ట్స్‌ 
133 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) సా..విరహే 


కృష్ణ ష్‌ 
రాధ : 


రమే : 
రాధ : 
రమే : 
రాధ : 


లో తనకీ.. 

వద్దూ.. చెప్పద్దు.. ఒక్కసారి చదివినందుకే గుండెపగిలిపోయింది. 
మరోసారి వింటే నేనేమై పోతానో... 

(ప్రవేశిస్తూ... యావండీ టిఫెన్‌ రెడీ.. (రమేష్‌ ని చూస్తుంది) అన్నయ్యా.. 
నువ్వెంతస్తేపైంది వచ్చి. 

ఇప్పుడే తల్లీ.. 

నేనూ ఇప్పుడే... వేడివేడిగా పెసరట్టుప్మాచేశా.. 

రాధా.. నువ్వున్నపరిస్థితుల్లో ఇలాంటిపనులు చెయ్యకూడదమ్మా.. 

నాకేంటి అన్నయ్యా. నేను బానే వున్నానుగా.. అయినా ఇప్పటి 
నుంచే అవి చెయ్యకూడదూ.. ఇవి చెయ్యకూడదూ అంటే ఎలా..? 
రేపు బిడ్డని కనేప్పుడు ఇబ్బంది పడిపోనూ.. మీ డాక్టర్లే చెప్తారుగా 
తేలికగా డెలివరీ అవ్వాలంటే. 


* రాధా.. బావ చ్చెప్పినట్టు విను... 
మీరేంటంత సీరియస్‌ అవుతారు? 
ష్ట్ర : (కవర్‌ చేసుకుంటూ) సీరియస్సా.. నేనా? అదేం లేదే.. నేను 


మామూలుగానే చెప్పా.. 


* ఏంటో మీరు మామూలుగానే చెప్పినా నా గుండెలు అదిరినంత 


పనైంది.. ఇంకోసారి అలా అరవకండి.. గుండాగి చనిపోయినా 
పోతాను. 


a SEs జోగ్గాక్కూడా అలా అనద్దు.. నువ్వులేకుండా నేనుండలేను. 
ధ : (క్యాజువల్‌ గా.) ఏంటన్నయ్యా.. ఇంతపాొద్దున్నే హాస్పిటల్‌ కి 


బయల్టేరావా? 


: అలారటిదేంలేదమ్మా.. మీ వదినతో చిన్న ఫైటింగ్‌... నిన్న మా 


వెడ్డింగ్‌ యానివర్సిరీ కదా... 


: ఏర జరిగుంటుందో నేను చెప్తాను... సైకాలజీ డాక్టర్‌ ని కదా.. 


వదిన నిన్ను తొందరగా ఇంటికి రమ్మనుంటుంది. నువ్వేమో 
పేషెంట్లందర్నీ చూస్తూ ఏ అర్ధరాత్రో వెళ్ళి వుంటావు. దీంతో వదిన 
అలకపాన్సు ఎక్కి వుంటుందీ.రైటా..? 


: అంతే.. అంతే.. దాంతో ఈ పూట నా బేక్‌ ఫాస్ట్‌ కి టేక్‌ పడింది. 
: లేటైతే అయింది ఏదోక గిఫ్ట్‌ తీసుకెళ్ళి ప్రేమగా ఇస్తే మా ఆడవారిట్ల 


ఐసై పోతారు. అది మా ఆడవారి సైకాలజీ. 


: అందరాడాళ్ళ సంగతి నాకు తెలీదుకానీ, మీ వదినా.. దాని 


134 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


రమే : 


గురించెందుకులేమ్మా.. ఆకలి దంచేస్తుంది.. టిఫెన్‌ పెట్టమ్మా.. 


: రాఅన్నయ్యా.. అవును ఈ రిపోర్ట్స్‌. . (చేతిలోకి తీసుకుంటుంది) రాధ.. 


రాధ.. రెండు రిపోర్దులున్నాయేటి? (రమేష్‌ ఆ రిపోర్ట్స్‌ తీసుకో 
బోతుండగా రాధ ఓపెన్‌ చేస్తుంది. ) 


* రాధా.. నువ్వా రిపోర్ట్‌ చూడకూడదు. 

: నేనుచూడకూడదా.. 

: అదే.. డాక్టర్‌ పర్మిషన్‌ లేకుండా చూడకూడదు.. 

: నారిపోర్ట్‌ నేను చూడకూడదా.. 

: అది నీ రిపోర్ట్‌ కాదమ్మా. వేరే రాధ రిపోర్ట్‌. 

: ఆవిషయం ' మెల్లెగా చెప్పచ్చుకదండీ.. చూడ న్నయ్యా.. ఎలా 


సీరియస్‌ అవుతున్నారో.. అది సరే.. నిన్న నాకు స్కానింగ్‌ చేశారు 
కదా.. మీరు చెప్పకూడదు... కానీ అడిగేస్తున్నా.. నా కడుపులో 
పెరుగుతోందీ.. అమ్మాయా.. అబ్బాయా... (కృష్ణ రమేష్‌ ఇద్దరూ మొహం 
మొహం చూసుకుంటారు... ) చెప్పన్నయ్యా.. అమ్మాయా.. అబ్బాయా.. 


ష్ష్ర : అలాంటివి వాళ్ళు చెప్పకూడదు... 
ధ : బయటివాళ్ళకు చెప్పకూడదు. మనలో మనకి చెప్ప చ్చు.. నువ్వు 


చెప్పన్నయ్యా.. 


: అదీ.. అదీ.. (చిత్రవధ అనుభవిస్తుంటారు ఇద్దరూ...) 

: అదే.. అమ్మాయా... అబ్బాయా... 

ష్ష్ర : అమ్మాయి మాత్రం కాదమ్మా. 

ధ : నేను చెప్పానా..? నేను చెప్పానా..? ఇలాంటి చిన్న కృష్ణుడే నా 


కడుపులో పెరుగుతున్నాడని.. ఈయనే అమ్మాయే పడికుంది.. 
అమ్మలావుంటుందంటూ నాతో వాదించారు.. ఇప్పుడు కుదిరిందా 
తిక్క... (అమ్మా. అంటూ కడుపు పట్టుకొని విలవిలలాడుతుంది..) 
అన్నయ్యా.. నొప్పి.. నొప్పి భరించలేకపోతున్నాను.. అమ్మా.. (స్టేజీ 
అంతా హడావుడి వాతావరణం చోటు చేసుకుంటుంది. రమేష్‌ ఏవో మందులు 
రాసిస్తాడు) 


వెంటనే వెళ్ళి ఈ మందులు తీసుకురా... అర్జంట్‌... (కృష్ణ బయటికి 
పరిగెత్తాడు. ల నొప్పితో విలవిలలాడుతుంది. రమేష్‌ ఆమెకీ సపర్యలు 


చేస్తుంటాడు. మెల్లెగా రాధ కి నొప్పి తగ్గుతుంది.) రెస్ట్‌ తీసుకోమ్మా.. కాసేపు 
కళ్ళుమూసుకొని రిలాక్స్‌ అవ్వు.. (తను తీసుకొచ్చిన రిపోర్ట్స్‌ చూస్తూ 
పాయింట్స్‌ నోట్‌ చేసుకుంటున్నాడు రమేష్‌.. రాధ మెల్లిగా కళ్ళు తెరిచింది...) 


135 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) సా..విరహే 


రాధ : 
రమే : 
రాధ : 


రమే : 
రాధ : 


రమే : 
రాధ : 
రమే : 
రాధ : 


రమే : 
రాధ : 


రమే. * 
రాధ : 


ఏం చేస్తున్నావన్నయ్యా.. 

నీ రిపోర్సే చూస్తున్నానమ్మా.. 

రెండు లు నిమిషాలు భరించలేనంత పెయిన్‌ వస్తుంది. 

కాసేపటికి ఇలాగే దానంతటదే తగ్గిపోతుంది. ఆ కాసేపూ ప్రాణం 

పోతుందేమో అని పిస్తుంది. అయినా నువ్వేంటి ఆ రిపోర్ట్స్‌ 

చూస్తున్నావ్‌.. నా రిపోర్ట్స్‌ ఇవి కదా... 

అదీ.. అదేంటంటే.. ఈ రిపోర్ట్స్‌... అదీ.. (ఏం చెప్పాలో అర్ధంకానట్లుగా 

చూస్తుంటాడు.) 

నావైపు చూడు అన్నయ్యా.. నా కళ్ళల్లోకి చూడు అన్నయ్యా... నేను 

సైకాలజిస్ట్‌ ని.. ఆలోచిస్తుంటే ఇప్పుడు పూర్తిగా అర్హమౌతోంది. 

నువ్వు రిపోర్ట్స్‌ ఎప్పుడూ ఇంటికి తీసుక్తెళ్ళవు. కానీ ఈరోజు ఇంటికి 

తీసుకొచ్చావ్‌.. ఎప్పుడూ ఆయన నాతో సీరియస్‌ గా మాట్లాడడు. 

నువ్వు తెచ్చిన రిపోర్ట్స్‌ నేను చేతిలోకి తీసుకోగానే ఆయన నామీద 

సీరియస్‌ అయ్యారు. అంటే ఆ రిపోర్టులో ఏముందో ఆయనకి 

తెలిసే వుంటుంది. ఇప్పుడు నాకు ట్రీట్మెంట్‌ ఇవ్వటానికి నువ్వు 

మళ్ళీ నువ్వు తెచ్చిన ఆ రిపోర్ట్స్‌ చూస్తున్నావ్‌.. అంటే.. ఏం 

జరిగిందన్నయ్యా.. 

రాధా.. అదీ.. 

రిపోర్ట్స్‌ మారిపోయాయా..? (అవునన్నట్లుగా తలూపాడు.) నేను 

ప్రెగ్నెంట్‌ అవ్వటం.. (తల అడ్డంగా ఊపాడు) మరి నా రిపోర్ట్‌ లో నిజం 

ఏంటన్నయ్యా... 

ఏముంటుంది.. ఏమీలేదు... నీకేం కాదు కూడా.. నిన్ను నేను 

దక్కించుకుంటానమ్మా.. 

దక్కించుకుంటావా? దక్కించుకోటమేంటి? నాకేమైం దన్నయ్యా.. 

నేను వెళ్ళిపోతున్నానా... 

రాధా.. (ఏడుస్తాడు) 

చెప్పన్నయ్యా.. నువ్వు చెప్పేది ఏదైనా వింటానికి నేను సిద్ధంగా 

వున్నా.. అదేదైనా వినితట్టుకోగలను. ఏముందా రిపోర్టులో... 

(రిపోర్టు రాధచేతికిచ్చాడు.. రాధ చూస్తుండగా...) సెర్వికల్‌ కేన్సర్‌ విత్‌ 

మల్టిపుల్‌ డిజార్టర్‌.. 

ఎంత మోసపోయానన్నయ్యా.. పిరియడ్స్‌ ఆగకుండా నేను 

నెలతప్పటమేంటి అన్న చిన్న లాజిక్‌ ని తల్లినవుతున్నానన్న 
136 


సా..విరహే 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


రిపోర్ట్‌ ఎంత మాయచేసిందన్నయ్యా.. అమ్మని అవ్వలేని నేను 


రమే : 
రాధ : 
రమే 2 ఫ 


రాధ : 


రమే ః 


రాధ : 


ఈ రిపోర్ట్‌ చూసి అమ్మనవుతున్నానని ఒక ఫూల్‌ లా ఎంత 
సంబరపడిపోయాను.. ఆలోచిస్తుంటే నాకే నవ్వొస్తోంది... 
రాథా.. 
అన్నయ్యా. ఆపరేషన్‌ చేస్తే.. 

స్‌ సెకండ్‌ సేజీల్లో వుంటే ఆపరేషన్‌ చేసి యుటిలిస్‌ తొలగిస్తే 
య్‌ కేసుల్లో ప్రాబం సాల్వ్‌ అవుతుంది. కానీ నీకా పరిస్టితి 
దాటింది. ఫైనల్‌ స్టే సేజీలో నీ ప్రాబ్లం డిటెక్ట్‌ చేశాం తల్లీ.. అద నీ 
పేగుల్ని దాటి లీవర్‌ వరకూ పాకింది. అందుకనీ. 
(చాలా తేలిగ్గా తీసుకుంటుంది) అంతేకదా.. అయినా కొన్నాళ్ళు 
బ్రతుకుతానుగా.. (ఏడుస్తూ. నాకు బ్రతకాలనుందన్నయ్యా.. 
నాకు బ్రతకాలనుంది. నాకోసం కాదు.. కృష్ణకోసం. ఆయనకి 
నేనంటే ఎంత ప్రేమంటే నేను లేకపోతే తనీ పిచ్చోడైపోతాడు.. 
(ఏదో ధైర్యంతో... ) నేనెలాగైనా బ్రతకాలి.. ఎలాగైనా బ్రతకాలి. నన్ను 
బ్రతికించన్నయ్యా.. (అంటూ కాళ్ళమీద పడింది...) 
పైకి లేపుతూ..) తప్పకుండా ప్రయత్నిస్తానమ్మా.. నిన్ను ప్రాణాలతో 
దక్కించుకోటానికి ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెల్తా.. 
వైద్యశాస్తంలో నిన్ను బ్రతికించుకోటానికి ఎన్నిమార్గాలున్నాయో 
అన్ని మార్ధాలనూ అన్వేషిస్తా.. వస్తానా తల్లీ.. (వెళ్ళిపోయాడు. ) 
(దేవుడి ఫోటో దగరికి వెళ్ళి. “చేతులెత్తి... గోవిందా.. ఇదేమైనా బాగుందా.. 
నాకు ఈ వయసులోనే చావొస్తుందని బాధపడటంలేదు. నామీదే 
ప్రేమ పెంచుకున్న నా భర్త నేను లేకపోతే ఏమైపోతాడో అని 
భయపడుతున్నాను. స్వామీ నేను నీ దగరికి రావటానికి సిద్ధంగా 
వున్నాను. కానీ నా భర్తకి నేను లేని జీవితాన్ని అలవాటు చేసే దారి 
ఒకటి చూపించు. 


(హడావుడిగా లోపలికి వస్తూ..) రాధా.. ఎలా వుందిప్పుడు..? 
: బానే వున్నానండీ.. ఏంలేదు.. చిన్న నొప్పేగా.. 
ష్ట్ర : చిన్న నొప్పా అది... నీకేమైపోతుందోనని ఎంత విలవిల్లాడానో 


తెలుసా? 


; ఎందుకండీ అంత భయం.. నేనేమైపోతానని.. నాకేం కాదని 


అన్నయ్య చెప్పాడు. మీరెందుకేడుస్తున్నారు? 


ష్ట : ఏంలేదు రాధా.. ఏం లేదు... (ఏడుస్తాడు) 


137 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) సా..విరహే 


: నాకు తెలుసండీ... మీ కళ్ళల్లో నాకు తెలుస్తోంది నామీదున్న 


రాధ : 


కృష్ణ : 


రాధ : 


ప్రేమ.. (అతని కన్నీళ్ళు పట్టుకుంటుంది) మీ కన్నీళ్ళలో తెలుస్తోంది.. 
ఆ ప్రేమలోని స్వచృత.. మీ చూపులో నేను అర్ధం చేసుకోగలను. 
నా భవిష్యత్తు శూన్యమని. (రాధ రిపోర్టు చూపిస్తుంది.) 

రాధా.. (ఒక్క వుదుటున వచ్చి రాదని వాటేసుకుని ఏడుస్తాడు. రాధకి ఏం 
చేయాలో అర్ధంకాలేదు. మెల్లగా తేరుకుంటుంది. పెదవులపై చిరునవ్వు 
తెచ్చుకుంటుంది.) 

యావండీ.. ఎందుకండీ బాధపడతారు? ప్రతి జీవి జీవితంలోకి 
తప్పకుండా వచ్చే ప్రత్యేక అతిధే మృత్యువు. ఆ అతిధిని 
ఆదరంగా ఆనందంతో ఆహ్వానిరిచాలే కానీ భయపడి 
పారిపోకూడదండీ.. ఎప్పుడో అప్పుడు మన జీవితంలో ముందూ 
వెనుకగా మనం వెళ్ళిపోవాలి... కానీ అదేంటో ఇప్పుడు ముందు 
నేను వెళ్ళిపోతున్నాను... 


షే : రాధా.. (అంటూ ఏడుస్తూ కిందపడిపోతుండగా.. రాధ కృష్ణతో పాటు 


కిందకూర్చుంటుంది.. సాంగ్‌ స్టార్ట్‌..కృష్ణ ఆమె ఒడిలో తలపెట్టి ఏడుస్తుంటాడు.. 
రాధ అతని మీద పడుకుండిపోతుంది.. సాంగ్‌ అయిపోయింది..) 
లైట్స్‌ ఆఫ్‌ 
2వ సీన్‌ 
(రాధ ఆహార్యంలో చిన్నపాటి మార్పులుంటాయి. ఉదయం పూట రాధకి కృష్ణ 
జెడవేస్తుంటాడు.పాట వస్తుంటుంది.. ఈ పాట వస్తున్న సమయంలో ఇదరూ 


ఎమోషన్‌ అవుతారు. ఇంతలో రమేష్‌ మందులు తీసుకొని లోపలికి ఎరిటర్‌ 
అయ్యాడు. వీరిని చూస్తూ ఇతను కూడా ఎమోషన్‌ అయ్యాడు. అంతలోనే 


రమేష్‌ సాధారణ స్థితికి చేరుకుంటూ...) 


; ఏమ్మా.. ఎలావుంది ఒంట్లో.. 
: నాకేంటన్నయ్యా.. ఇదిగో మహారాణిలా ఎలా 


సేవలుచేయించుకుంటున్నానో చూడు. 


; (క్‌ చేస్తూ.) ఏదీ.. నోరు తెరు... సరే.. నేనిచ్చిన మందు లు 


వేసుకుంటున్నావ్‌ గా.. 


: చూస్తున్నావ్‌ గా.. చిన్న పిల్లకంటే ఎక్కువగా చూసు కుంటున్నారు. 


వదంటే వింటేనా..? 


ష్ట్ర : బోవా.. తను నాకు చేసిన సేవలకి నాకు మరుజన్మంటూ వుంటే 


రాధకి నేను భార్యనైపుట్టి సేవలు చేసుకోవాలని రోజూ ఆ దేవుణ్ణి 
138 


సా..విరహే 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


కోరుకునేవాడిని. ఆ దేవుడు మాకు మరుజన్మలేకుండా చేయాలని 


రమె. ; 


అ ౯ 
లలన 


రమే : 


కాబోలు ఇలాంటి రాత రాశాడు. 

ఏంమాటలా అవి.. అమ్మా.. రాధా.. నీ రిపోర్ట్స్‌ అమెరికాలో వున్న 
నా ఫ్రండ్‌ జగదీష్‌ అనే ఆంకా లజిస్ట్‌ కి పంపించాను. వాడు 
నీ వ్యాధిని చాలా ఈజీగా క్యూర్‌ చేస్తానన్నాడు. ఇలాంటి వ్యాధే 
వచ్చిన రోజీ అనే అమెరికన్‌ కి లేటెస్ట్‌ జెనెటిక్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ 
టెక్నాలజీతో నయం చేశాడట. మందులు కూడా పంపించాడు. 
నువ్వు ఇంతకు ముందులా ఛంగుఛంగుమని గెంతుతూ ఇల్లంతా 
తిరిగేస్తావ్‌. 


; నిజమాబావా నువ్వు చెప్తోంది. 
: ఇవిగోరా.. మెడిసిన్స్‌. ఇవి మూడుపూటలా డైట్‌ తీసుకున్నాక 


వాడాలి. 


; మరి ఆపరేషన్‌..? 
: ఆపరేషనా.. అసలిప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్‌ 


అయిందనుకున్నా.. కేన్సర్‌ ట్రీట్మెంట్‌ కి ఆపరేషన్‌ తోనే పనిలేదు. 
కీమోలు, రేడియేషన్‌ లూ లాంటివి లేకుండా కేవలం మెడిసన్స్‌ 
తోనే కేన్సర్‌ సెల్స్‌ ని నాశనం చేసి... హెల్టి సెల్స్‌ ని జనరేట్‌ 
చేస్తున్నారు. (కృష్ణ మొహంలో ఆనందం. రాధ అది గమనిస్తోంది.) 


: (ఉత్సాహంగా. గుడ్‌ న్యూస్‌ చెప్పావ్‌ అన్నయ్యా.. వుండు ఇప్పుడే నా 


చేతో స్వయంగా కాఫీ చేసి తీసుకొస్తా.. 


: నువ్వురెస్ట్‌ తీసుకో.. నేనెళ్ళి తీసుకొస్తా... 
మే : కృష్ణా. అమ్మాయిని నువ్వలా రిస్టిక్ట్‌ చెయ్యాల్సిన అవసరంలేదు. 


తనీప్పుడు చాలా హెల్టీగా వుంది. నువ్వెళ్ళమ్మా.. నువ్వేమేం 
చెయ్యాలనుకుంటున్నావో అన్నీ చేసెయ్‌.. 


: థ్యాంక్స్‌ అన్నయ్యా.. ఈయనున్నారే.. నన్ను చెయ్యి కదపనీరూ.. 


కాలు కదపనీరూ.. అన్నీ ఆయనే చేస్తానంటున్నారు.. మీరు 


మాట్లాడుకుంటుండండి.. చిటికెలో వస్తా.. (అంటూ రాధ ఛంగు 
ఛంగుమని రెండు గెంతులు గెంతి భర్తవైపు చూసి నవ్వుకుంటూ కిచెన్‌ వైపు 
వెళుతుండగా.. నొప్పి వస్తుంది. కడుపు పట్టుకొని బాధతో మెలితిరుగుతుంది. 
కృష్ణ కంగారుపడతాడు. రమేష్‌ వెంటనే తను తెచ్చిన మాత్ర ఆమెకేసి నీళ్ళు 


తాగించి మెల్లిగా కూర్చోబెడతాడు. రాధ కాస్త సెట్‌ రైట్‌ అవుతుంది.) 
రాధా..రిలాక్స్‌.. రిలాక్స్‌.. రిలాక్స్‌.. ఇప్పుడెలా వుందమ్మా.. 


139 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) సా..విరహే 


రాధ : 


రమే : 


టాబ్లెట్‌ వాడగానే నొప్పి తగ్గింది. వుండు కాఫీ తీసుకొస్తాను. (మెల్లెగా 
లేచి అడుగులో అడుగేసుకులిటూ లోపలికి వెళుతుంది. కృష్ణ ఆమె వెనుకే 


కొంత దూరం వెళ్ళి రమేష్‌ వైపు కదులుతూ...) 


: బావా..నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను... 
; ఎందుకు? 
: ఇప్పుడే చెప్పావుగా.. నా రాధకి నయమౌతుందని.. చెప్పు బావా. 


నువ్వు చేస్తున్న ఈ మేలుకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోను. 


: ఇప్పుడు రుణాల గురించెందుకులే కృష్ణా.. 
* లేదుబావా.. నాకు ఈ ప్రపంచంలో రొకీకంటే ఏదీ ఎక్కువకాదు.. 


ఈ విషయం నీకూ తెలుసు. బిడ్డలు పుట్టని గొడ్రాలు... తనని 
వదిలేసి వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోమని అటు మా నాన్న, 
ఇటు రాధకూడా నామీద ఎలప ఒత్తిడి తెచ్చినా నేను తనని 
వదులుకోటానికి సిద్ధపడలేద్దు, ఎందుకోతెలుసా..? రాధలేని నా 
జీవితాన్ని నేను ఊహీంచుకోలేను.. అలాంటిది రాధని కేన్సర్‌ 
నుండి కాపాడుతున్నావ్‌.. నీకు జీవితాంతం ఊడిగం చేసినా అది 
తక్కువే అవుతుంది బావా.. తక్కువే అవుతుంది. 


: అబద్ధం.. అబద్ధం చెప్పానురా.. 
: ఒకసారి రిపోరులు మార్చి తను తల్లికాబోతుందని చెప్పి మా 


ఎమోషన్స్‌ తో ఆడుకున్నావు. అది గర్భంకాదు కేన్సర్‌ గడ్డ 
అని గుండెల్లో పిడుగులు కురిపించావు. ఎడారిలా మారిన మౌ 
జీవితాల్లో రాధ బ్రతుకుతుందని ఆశల జల్లులు కురిపించావ్‌.. 

అంతలోనే వాటిని అబద్రమనే చిన్న మాటతో ఆవిరి చేస్తున్నావ్‌.. 

నేను నీకేం అన్యాయం చేశాను బావా.. ఇంతలా సాధిస్తున్నావ్‌.. 

ఒక డాక్టర్‌గా. తన మరణాన్నితాత్కాలికంగావాయిదావేయటానికి 
అబద్ధమె మార్గమని అలా చెప్పాను బావా.. మానవజాతిని పట్టి 
పీడిసూ నివారించటానికి లొంగని మహమ్మారిగా వైద్యశాస్తా నికే 
సవాలు saa మాయరోగం అది. మొదల్లోనే గుర్తించి 
వుంటే అదుపు చేసేవాళ్ళం. గర్భాశయం దాటి పేగులకి, అక్కడి 
నుండి ఆమె మ. కూడా పాకిందా మహమ్మారి.. ఆపరేష్‌ 
ఎక్కడని చేస్తాం.. దేన్నని తీసేస్తాం.. నేను చేస్తుంది మోసం 
కాదు.. వైద్యం.. 


ష్ణ: వైద్యం... సమర్దించుకోటానికి మీ డాక్టర్‌ వంద చెప్తారు. ఏం 


140 


సా..విరహే 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


టెక్నాలజీ ఇంత పెరిగింది కదా.. సైన్స్‌ ఇంత డెవలప్‌ అయంది 


రమె. 


కదా... లేటెస్ట్‌ ఎక్విప్‌ మెంట్స్‌ ఇన్ని వచ్చాయి కదా... అలాంటిది 
ఒక్క ప్రాణాన్నీ బతికించలేరా.. అదీ.. నా రాధప్రాణాన్ని.. 
చదువుకున్న వాడివన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావ్‌.. 
డాక్టర్లు బ్రతికించటానికే ప్రయత్నం చేస్తారా... పేషెంట్‌ కండిషన్‌ 
ని “బట్టే బతికించే ప్రయత్నం చేస్తాం.. ఇంత టెక్నాలజీ 
పెరిగింది కదా.. ప్రాణి శరీరంలో ప్రాణం అన్నది ఎక్కడుందో 
కనిపెట్టగలిగామా.. చైతన్యాన్ని కనిపెట్టగలిగామా? అంతే.. కొన్ని 
ప్రశ్నలికు సైన్స్‌ దగర కూడా సమాధానం దొరకదురా..? రేయ్‌.. 
నువ్వెన్నయినా అనుకో.. తనను వీలున్నంతలో ఆనందంగా 
వుంచాలి. తనకేది ఇష్టమైతే అది చెయ్యనీ.. ఏది తినాలనిపిస్తే అది 
తినిపించు. ఇది దృష్టిలో; పెట్టుకో..తన ముందెప్పుడూ ఏడుపులూ, 
పెడబొబ్బలూ పెట్టద్దు. నువ్వ బాధపడకు.. బాధపడుతున్నట్లు 
రాధకి కనిపించకురా.. 


ష్ట్ర : ఎలా? తనని అలా చూస్తూ ఎలా.. తను నాకు దూరమైపోతుందని 


తెలిసి కూడా నేను ఎలా తనతో అలా వుండాలి. 
ప్రస్తుత పరిసితుల్లో తను ప్రశాంతంగా వుండటమే ముఖ్యం. 
అం చేసుకో. రాధకి సంతోషంగా కనిపించు. 


ష్ణ: అలాగే బావా.. నా రాధకోసం నా దుః ఖాన్ని దిగమింగుకుంటాను. 


మొహంపై నవ్వుని పూసుకుం టాను. అనుక్షణం నా రాధని 
ఆనందంలోనే వుంచు తాను. ఆనందంలో వుంచుతాను. 


: సరే. నువ్వెళ్ళి ఫ్రెష్‌ అయ్యిరా.. (కృష్ణ లోపలికెళతాడు. రాధ నవ్వుతూ కాఫీ 


తీసుకొని బయటికొచ్చింది.) 


: ఇదిగో అన్నయ్యా.. ఈయనేరి? 
: ఫ్రెష్‌ అయ్యి వస్తానని లోపలికెళ్ళాడు. 
: అన్నయ్యా... నువ్వు చెప్పిన తీబద్దం నిజమనకుంటున్నారు 


ఆయన. 


: ఏది? 
; అదే.. నాకు కేన్సర్‌ నయమైపోయి ఎప్పటిలా తిరుగుతానని నువ్వు 


చెప్పిన ఆ అబద్ధం.. ఆ మాట నువ్వు చెప్పినప్పుడు ఆయన మొహం 
చూడాలన్నయ్యా.. ఆనందంతో ఎంతగా వెలిగిపోయిందో.. 


: నేను చెప్పింది అబద్ధమని. 


141 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) సా..విరహే 


రాధ : 


రమే : 
రాధ : 


రమే : 
రాధ : 


రమే : 
రాధ : 


రమే : 
రాధ : 


రమే : 
రాధ : 


నాకు తెలుసన్నయ్యా.. అనుక్షణం మరణం నాముందర నిలబడి 
నన్ను కబళిస్తానంటూ భయపెడుతుంటే ఎంతకాలమని నేను 
మాత్రం భయపడను. అలవాటు పడిపోయానంతే.. 

రాధా.. చావు తప్పదని తెలిసి కూడా ఇంత ధైర్యంగా ఎలా 
వుండగలుగుతున్నావ్‌ తల్లీ.. 

నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెబుతావా..? చాలా తేలికదే.. 
(అడగమన్నట్లు తలూపుతాడు రమేష్‌) ఈ ప్రపంచంలో చనివోని జీవి 
ఏదైనా వుందా..? 

రాధా..? 

ఆరోగ్యంగా వున్నవారూ చనిపోతున్నారూ.. అనారోగ్యంగా 
వున్నవారూ చనిపోతున్నారు... ఎలా బ్రతికినా మనం 
గమనించాల్సిన విషయం చావు తప్పదని.. కాకపోతే ముందూ 
వెనుకలంతే.. అది తెలుసు కున్నాను కాబట్టే ఇలా.. 

ఎంత వైరాగ్యం తల్లీ.. 

వైరాగ్యం.. ఇది ఆధ్యాత్మికతలో ఓ భాగం. ఆధ్యాత్మికం జీవి 
జీవనగమన నిర్దేశక సారం.. ఆధ్యాత్మికం వాస్తవ స్వరూప 
వీక్సణం. ఆద్యాల్మీకం యదార్ధవాదం. అది తెలుసుకోలేకే జీవి 
జీవన చక్రబంధంలో చిక్కి ఛిదమైపోతున్నాడు. ఆధ్యాత్మికతను 


అలవరచు కుంటే వాస్తవం అర్థమౌతుంది. 
ఏంటమ్మా ఏదేదో “మాట్లాడుతున్నావ్‌.. అసలీ 
ఆధ్యాత్మికమేంటమ్మా.. 


ఆధ్యాత్మికమంటే నిజాన్ని తెలుసుకోవటం.. అలా 
తెలుసుకున్నాను కాబట్టే ఇలా వున్నాను. ఈ ఛావు భయం 
ఎలాంటిదంటే బ్రతుకు మీద తీపిని పెంచుతోంది. ఎంత 
అసంబద్ధమని తెలిసినా ఆశకదా.. బ్రతుకు పాశం ఎక్కువ. 
అన్నయ్యా.. నాకో సాయం చేస్తావా? 
చెప్ప 
నీకు తెలుసు ఆయనకి నేనంటే ఎంత ప్రాణమో.. నేను లేకుండా 
ఆయనుండలేరు. ఎన్నోసార్లు చెప్పి చూశాను. పిల్లలకోసం మీ 
నాన్న మాటవిని మళ్ళీ పెళ్ళీచేసుకోండని. ఆయన వినలేదు. 
అయిన వారంతా నెన్ను ల న్నారు. ఆయన వంశానికి నేను 
పట్టిన శని అన్నారు. 

142 


సా..విరహే 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


రమే 
రాధ : 


రమే : 
రాధ : 


రమే : 


రాధ : 
రమే : 


రాధ : 
రమే : 
రాధ : 


రమే * 
రాధ : 


రమే : 


ఇప్పుడవన్నీ ఎందుకమ్మా. 

లేదన్నయ్యా.. అదే నిజం. నేను బ్రతికుండగా కృష్ణ మరో 
పెళ్ళిచేసుకోడు. కానీ నేను పోకముందే ఆయనకి నాలా 
చూసుకునే మరో అమ్మాయినిచ్చి పెళ్ళిచెయ్యాలి. ఆయన 
వంశాన్ని నిలబెట్టటానికీ.. 

రాధా.. వద్దమ్మా.. నువ్వలా మాట్లాడద్దు. నిన్ను ఎలాగైనా 
దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాం తల్‌. 

మానవ ప్రయత్నం మీరు చేస్తున్నారు. మృత్యువుని అడ్డుకోవాలని 
నేను చూస్తున్నాను. కానీ కాలం కదన్నయ్యా.. దానికేమాత్రం 
కనికరంలేదు. తనలో నన్ను కలిపేసుకోవాలని చూస్తోంది. ఆ 


కాలాన్ని అడ్డుకునే శక్తి ఎవరికుందన్నయ్యా.. నాకు మాటివ్వు.. 
(రమేష్‌ సంశయిస్తుండగా రాధ రమేష్‌ చెయ్యి తన తలమీద వేసుకుంది. 


రమేష్‌ నిర్హాంతపోయి తప్పని సరి పరిస్థితుల్లో సరే అన్నట్లు తలూపాడు.) ఇక 
నేను పోయినా ఫర్వాలేదు. 
అలా మాట్లాడద్దు తల్లీ... నువ్వు చూసి ఓ.కే చేసిన అమ్మాయితోనే 
కృష్ణకి పెళ్ళిచేద్దాం.. సరేనా.. కానీ, కృష్ణని ఒప్పించే బాధ్యత 
మాతం సడే. 
అయితే... మన చెల్లెలు సత్యనిచ్చి కృష్ణకి పెళ్ళిచెయ్యి. 
సత్యా.. తన గురించి నీకు తెలుసుగా.. తనమాటే నెగాలంటుంది. 
తను సాంతం అనుకున్నాక మరొకరు అంటుకున్నా 
దానికిష్టముండదు.. 
నాకు తెలుసన్నయ్యా.. అందుకే సత్యని కృష్ణకిచ్చి పెళ్ళి చెయ్యమని 
అడుగుతున్నా.. 
తల్లీ సత్య వస్తే నువ్వు కృష్ణకి దూరమౌతావమ్మా.. 
ఎలాగూ దూరమయ్యేదాన్నే కదబాబాయ్‌.. 
కనీసం వాడి నీడ కూడా నీమీద పడనీదు. 
నాకూ అదే కావాలి. నా చావుని చూసి తట్టుకునే స్థితిలో 
ఈయనిప్పుడు లేరు. సత్య వస్తే నన్ను మరిపించేలా ఆయన్ను 
చూసుకుంటుంది. అప్పుడు నేనెక్కడ చనిపోయినా ఆ ప్రభావం 
ఆయనమీద పడదు. 
ఏ భార్యా తన భర్త ప్రేమను వేరే స్త్రీతో పంచుకోవాలని చూడదు. 
నువ్వో. న్‌ 

143 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) సా..విరహే 


రాధ : 


రమే : 


రాధ : 


రమే : 


అన్నయ్యా.. నేనీ లోకాన్నే వదిలేసి వెళ్ళిపోతే నా భర్తకి ప్రేమను 
పంచేది ఎవరు? (కార్యేషు దాసీ అనే షట్కర్మలూ ఆమెకి గుర్తొస్తాయి.) 
భార్యగా నేను ఆయనకి ఏమేం చెయ్యాలో అవన్నీ చేశాననే 
అనుకుంటున్నా... ఆ బాధ్యతల్లో భాగంగా ఇప్పుడు నేను 
అమ్మస్థానంలో నిలబడి ఆలోచిస్తున్నాను. నా భర్తని బిడ్డగా 
భావిస్తూ నేను మెట్టినింటి వంశాన్ని నిలబెట్టే ధర్మానికి కట్టుబడి 
అతనికి పెళ్ళిచేయాలని నిర్ణయించుకున్నాను. ఆఖరి బంధాన్ని 
తెంచుకుని ఆధ్యాత్మిక జీవనం సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నాను. 
నిన్ను చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు. పరిపూర్ణమైన 
పీ రూపాన్ని ఈ రోజు చూస్తున్నా.. ఒక స్తీ ఇన్ని రకాలుగా తన 
ఎమోషన్స్‌ ని పురుషుడికి అందిస్తుందా.. అని నిన్ను చూస్తేనే 
నాకు అరమౌతుంది. వయసులో చిన్నదానివైనా, నైతికగా 
ఎంతో పెద్దేదానిలా కనిపిస్తున్నావ్‌.. నీ పాదాలకి నమస్కారం 
చేద్దామని వున్నా... నీకంటే పెద్దవాడ్ని నీకు దణ్ణం పెట్టి వున్న నీ 
న ఆయుష్టుని కూడా తగ్గించ్‌న వాడినౌతాననీ ఆగిపోతున్నాను 
తలి.. 
అన్నీయ్యా.. కృష్ణతో పెళ్ళికి సత్యని నువ్వు ఒప్పించు.. కృష్ణని 
నేను ఒప్పిస్తాను. వీరి పెళ్ళి అయిన మరుక్షణమే నన్ను ట్రీట్మెంట్‌ 
పేరుతో కన్యాకుమారికి టీసుకెళ్ళు.. అక్కడ స్వామీ వివేకానంద 
ఆశ్రమంలో... చివరి రోజులు ప్రశాంతంగా గడిపేస్తా.. అందాకా 
నేను బ్రతుకుతాను కదూ.. 
రాధా.. (అంటూ ఏడుస్తూ.. తనని దగరికి తీసుకుంటాడు.) 

లైట్స్‌ ఆఫ్‌ 

3వ సీన్‌ 
( రాధకి కృష్ణ జావ తాగిస్తుంటాడు. కొంచెం జావతాగి రాధ వాంతి 
చేసుకుంటుంది. కృష్ణ క్లీన్‌ చేస్తాడు. కృష్ణ బయటికి వెళ్ళి ఫ్రూట్స్‌ తీసుకొస్తానని 
చెప్పటం. రాధ సరే అన్నట్లుగా చూస్తుంది. కృష్ణ బయటికి నడవగానే సంకీర్తన. 
అవ్వగానే కృష్ణ వచ్చాడు. కృష్ణ ఏడుస్తూ వెల్తుండగా... ఆమె అతని చెయ్యి 
పట్టుకుంది. ఏంటన్నట్లుగా చూస్తాడు.) 


; మీకో విషయం చెప్పాలి.. 
ష్ష్ర : నన్నడగటానికి పర్మిషన్‌ కావాలా? 
ధ : అవసరంలేదు... మరి నాకోరిక తీర్చటానికి కావాలేమో.. 


144 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి 


ష్ష్ర : కోరిక కాదు రాధా.. ఆజ్ఞ.. ఆజ్ఞాపించు.. 
దీ : సరే.. ముందీ ప్రశ్నకి సమాధానం చెప్పండి... నేను లేకుండా క్షణం 


కూడా వుండలేనంటున్నారు కదా.. అసలు నేనీ ప్రపంచాన్నే 
వదిలేసి పోతే.. 


* రాధా.. 
: అవునండీ... సమాధానం చెప్పండి. 
ష్ట్ర : రాధలేని కృష్ణుడి జీవితానికి అర్హమేలేదు. 


రాధ : కానీ అంతేం కాలేదుగా.. రాధా కృష్ణులు పెళ్ళి చేసుకొని 
సుఖపడిందిలేదండీ.. రాధ ఎప్పుడూ కృష్ణునికి ప్రేమదేవతే.. 
కృష్ణుడు ఎప్పుడూ సత్యావిధేయుడే.. 

కృష్ణ : నువ్వనేదేంటి? 

రాధ : నాకోరిక మీరు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి? 

కృష్ణ : ఈజన్మేకాదు.. జన్మజన్మలూ నీతోనే అని.. 


ధ : ఎందుకు? ఈ జన్మలో మిమ్మల్ని నేనేం సుఖపెడు తున్నానని.. 


ఆయనవారిలో తలవంపులు తీసుకు రావటం తప్ప.. కనీసం 
మీ వంశాన్ని కూడా నిలబెట లేకపోయాను. మీకు సేవలు 
చేయాల్సింది నేను మీతో చేయించుకుంటున్నాను. ఎలాంటి 
సుఖం మీకు ఇవ్వలేకపోతున్నాను. 


ష : రాధా.. ఏం మాటలవి.. నాకు నా రాధలోని ప్రేమానురాగాలే 


కావాలి. నీలో నిండిన పరిపూర్ణమైన అమృతతత్వం నాకు కావాలి. 
అవి నాకు అందని రోజు నేనంటూ ఈ ప్రపంచంలో వుండను. 


: నాకు సేవ చేసే ఓపిక మీకుందేమో కానీ, మీతో చేయించుకునేంత 


సహనం నాకు లేదు. సరే.. నా రెండో ప్రశ్న.. నేను ఆనందంగా 
వుండాలంటే మీరేం చేస్తారు. 


: ఏమైనా చేస్తాను. మరో పెళ్ళి చేసుకోవటం తప్పు.. 
' ఎందుకు? 
ష్ట్ర : సమాధానం చెప్తాను..కానీ నా ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానం 


మీదే నా సమాధానం ఆధారపడి వుంటుంది. 


: ఏంటి? 
ష్ట: ఈవ్యాధి నీకు కాకుండా నాకొచ్చి వుంటే.. నేను కూడా నీలాగే 


వుండి వుంటే, బ్రతికుండగానే మరొక పెళ్ళి చేసుకోమంటే.. నువ్వు 
ఆ పనిచెయ్యటానికి సిద్దంగా వుంటావా? 
145 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) సా..విరహే 


రాధ : 
కృష్ణ గై 


రాధ : 


రాధ : 


కృష్ణ ల 
రాధ : 


వుంటాను. 

నా కళ్ళలోకి చూస్తూ.. నా తలమీద చెయ్యివేసి మనస్ఫూర్తిగా 
ఆమాట చెప్పు.. 

(రాధ చెయ్యి తన తలమీద పెట్టుకుంటాడు కృష్ణ. రాధకి ఏం మాట్లాడాలో 


అర్థంకాదు. చెయ్యి అతని తలమీద నుంచి తీసేసింది. ఏదో నిర్ణయానికి 
వచ్చీన దానిలా..) 


చేసుకుంటాను. మీరు మనస్ఫూర్తిగా చెబితే, మీపై వున్న ప్రేమతో 
మరోమాట మాట్లాడకుండా మీరు చూపించిన వ్యక్తితో జీవితం 
పంచుకుంటాను... మరి మీరో.. మాట్లాడండి... మరి మీరూ... 


ష్ట్ర : ఏం మాట్లాడమంటావ్‌ నన్ను.. నేను నీమాట ఒప్పుకోకపోతే నీపై 


ప్రేమలేనటే అర్దం చేసు కుంటావ్‌.. ఒప్పుకుంటే నా మనసులో 
నీపై వున్న ప్రేమ్‌ నన్నుననునగా వుండనివ్వదు.. ఏం మాట్లా 
డమంటావి..? 
మాట్లాడాలి... ఇప్పుడే మాట్లాడాలి... ఈ సమస్యకి పరిష్కారం 
ఇప్పుడే మాట్లాడాలి... నిజంగా.. నా మీద మీకు ప్రేమ వుందిగా.. 
(వుందని కృష్ణ తలూపుతాడు) మీకింకా బోలెడు జీవితముంది. 
చూడండీ.. జీవితంలో ఎంతోమంది వస్తుంటారు..పోతుంటారు. 
అందులో ఒకరితోనే జీవితాంతం రిలేషన్‌ మెయింటేన్‌ 
చెయ్యాలనిపిస్తుంది. మరొకరి జీవితం చాలా వుంది. ఆ 
జీవితానికో తోడు అవసరముంది. మరొక తోడుని వెతుక్కోక 
తప్పదండీ.. అయినా ఎన్నాళ్ళిలా? చూడండీ... ఇన్నాళ్ళూ 
మీకేంకావాలో మీకంటే ఎక్కువగా నాకే తెలుసు... నేను 
చనిపోయాక మీకవన్నీ ఎవరు చేస్తారు? ఒంటరితనంతో మీలో 
మీరు నరకం అనుభవిస్తారు. అవన్నీ ఊహించటానికే నాకు 
చాలా ఇబ్బందిగా వుంది. మిమ్మల్ని ప్రేమించే ఒక ప్రియురాలిగా.. 
మీరు కష్టపడకూడదనే నా భర్త కి నాలా ప్రేమను పంచే మరొక 
భాగస్వామిని మీ జీవితంలోకి తీసుకొద్దామని నిర్ణయించుకున్నా. 
మిమ్మల్ని ప్రేమించే నేను తీసుకున్నీ ఈ నీర్హయాన్ని నన్ను 
ప్రాణంకన్నా ప్రేమించే మీరు కాదనద్దు.. ప్లీజ్‌... (దభ్ధం పెడుతుంది. 
కృష్ణ ఆమె చేతులు పట్టుకొని ఏడుస్తూ. 
నన్నేం చెయ్యమంటావ్‌... 
సత్యని పెళ్ళి చేసుకోండి. 

146 


సా..విరహే 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 


కృష్ణ : సత్యా.. 
రాధ : అవును.. రమేష్‌ అన్నయ్య చెల్లెలు... తనైతేనే మిమ్మల్ని నాలా 


ఓబీ : 


చూసుకుంటుంది. నిజానికి నాకంటే ఇంకా ఎక్కువగానే 
చూసుకుంటుంది.ఈ విషయం నేను రమేష్‌ అన్నయ్యతో 
మాట్లాడాను. సత్యని ఒప్పించే బాధ్యత అయన తీసుకున్నాడు. 
నా కళ్ళముందే ఈ పెళ్ళి జరగాలి. నా చేతులతో అక్షింతలేయాలి. 
అప్పుడే నా మనసు ప్రశాంతంగా వుంటుంది. ఎన్నడూ ఏమీ 
కోరని నేను నా ఈ ఆఖరి క్షణాల్లో కోరుతున్న ఈ చిన్ని కోరికని 
తీర్చండి... ఈ రాధపట్ల మీకున్న ప్రేమ నిజమని, పరిపూర్ణమని 
రుజువు చేసుకోండి. (కడుపు పట్టుకొని రాధ మెలికలు తిరుగుతూ 
విలవిలలాడుతుంది.. ) నాకు ఆఖరిక్షణాలు వచ్చేశాయండీ.. నాకు 
తెలుస్తోంది.. నాకు మాటి వ్వండి.. 


ష్ట్ర : ఇలాంటి సమయంలో నువ్వు ఎలాంటి కోరిక కోరుతున్నావ్‌ రాధా.. 
ధ : ఇలాంటి సమయమనే ఇలా కోరికుంటున్నాను. అమ్మా.. (పెద్ద 


శ్వాస తీసుకుంటూ) నాకు పిలుపొచ్చింది. అయినా మిమ్మల్నొదిలి 
నేనెక్కడికి పోతానండీ.. సత్య మీకు పంచే ప్రేమలో నేనుంటా.. మీ 
జ్ఞాపకాల్లో నేనుంటా.. మీ ఇద్దరి నవ్వుల్లో, మీ సంసారసౌఖ్యంలో 
నిరంతరం మీ మధ్యే నేను తిరుగుతుంటా.. యావండీ.. నా 
చేతిలో చేయివేసి ప్రమాణం చెయ్యండి.. ప్లీజ్‌... (కృష్ణకి ఏం 
చెయ్యాలో అర్ధంకాదు. రాధ కృష్ణ చేతిని తన చేతిలోకి తీసుకుంటుంది. రాధ 
కన్నమూస్తుంది. రాధ శరీరాన్ని చివరిసారిగా కృష్ణ ప్రేమగా తడుముతాడు. 
ఆమె ఒడిలో తలపెట్టి కృష్ణ ఆమెని చూస్తూ అలాగే కూర్చుండి పోతాడు. 


చనిపోతాడు.) 

భౌతికంగా ఈ ప్రేమికులు మరణించవచ్చు.. కానీ వారి ప్రేమ 
ఎప్పటికీ ఈ సువిశాల సృష్టిలో భ్రమిస్తూనే వుంటుంది..ఏదో 
ఒక రూపంలో అది మనల్ని ఎప్పుడో అప్పుడు పలకరిస్తూనే 
వుంటుంది. ప్రేమకి తెలిసింది కేవలం ప్రేమించటమే.. ప్రేమని 
పంచటమే.. అది మనుషులు కావచ్చు, పశుపక్ష్యాదులు 
కావచ్చు, వృక్షజాతులు కావచ్చు.. ఏవైనా కావచ్చు. జగమంతా 
ప్రేమే నిండివుంది. ఆస్వాదిద్దాం.. అనుభూతి చెందు దాం.. ఈ 
రాధాకృష్ణుల అమరప్రేమని ప్రపంచంలోని ప్రతి ప్రేమికులకీ 
అంకితం చేద్దాం.. సా.. అంటే స్వచృమైన.. విరహే.. అంటే ప్రేమ.. 


147 


మా ఇతీర ముద్రణలు 


స్వర్ణకమలాలు (నాటికల సంపుటి) 
కమనీయం (నాటికల సంపుటి) 
శ్రీగురురాఘవేంద్రచరితం (పద్యనాటకం) 
శ్రీ సోమనాధ చరితం (గద్యనాటకం) 
మనోరంజితీయం (పద్యనాటకం) 
యువకెరటం (కథల సంపుటి) 


సుందరహనుమాన్‌ మంత్రమకరందం 
దత్తాత్రేయా తవశరణం 
నా ఆత్మయానం 


ఈ పుస్తకములు కేవలం తక్కువ మోతాదులోనే ముద్రించటం జరిగింది. 

కావలసిన వారు ఈ క్రింది మెయిల్‌ ఐడికి పుస్తకం పేరు కోరుతూ 

రచయితకు మెయిల్‌ చేసిన ఎడల వారికి పిడిఎఫ్‌ ఫార్మెట్‌ లో ఫైల్‌ పంపటం 

జరుగుతుంది. ముద్రణలు కేవలం మా ఫౌండేషన్‌ మెంబర్స్‌ కోసం మాత్రమే 
చెయ్యటం జరిగిందని గమనించగలరు. 

భజరంగీ పబ్లికేషన్స్‌, 

పట్టాభిపురం, గుంటూరు 


